





"All that we are is the product of what we have thought" 
is "We are what we think." — Dammapada. 


సంపుటి 8 జూన్‌ 1996 సంచిక 5 


వ్యవస్థాపక సంపాదకుడు : డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఆలపాటి 


నిషయసూబక 
ఇరవయ్యో శతాబ్ది నీలి నీడలు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 
“శ్రీమతి” అడివి బాసీరాజుతో మధుర వాణి ఫ్రరాణం సుబ్రహ్మణ్య శర్మ 
ఓ పువ్వు పూసింది - చలం 
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత (శ్రీ విశ్వనాథ సత్యనారాయణ - ఆచార్య జి, సుందర రెడ్డి 
నూతి చీకటి గొంతులో వినిపించిన ఆగమ గీతి _ శివలింగం 
THE ETHICS OF JOURNALISM - Dr. D. Anjaneyulu 


ముఖచిక్రం : ప్రాంక్‌ ఫ్రాజెట్టా గోల్డెన్‌ గరల్‌ 
విడిప్రతి రూ. 6/- వార్షిక చందా రూ. 70 /- 


Printed, Published by BAPANNA ALAPATI at Kala Jyothi Process Ltd., 
1-1-60/5, R.T.C. X Roads, Musheerabad, Hyd-20. Ph. 7612436, 7612337. 


సంపాదకుడు : అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. 


DOUBLE STANDARD 


= BY CHARLES NEWTON 


102141 ina“ "i ing films - one of 
People in the Indian film industry often accuse the central Board of Film certification of adopting ea క పన భా et hae eu 
those made in this country and another for films from foreign countries. Commonly, the expression dou స్‌ cording is the latest adition of Ths 
other countries as well, in the belief that since “double” means “two”, “standards” is the appropriate word. But ac యం (ori Oneselh 
COD, the correct expression is “double standard”, which means “A rule or principle applied more strictly to ana eaualcomplexlilos. However, 
Just as many people have difficulty in dieciding when to use “who” and when, “whom”, “that" and “which” provi bie bs sin i rules that govern the two 
merely to simplify the problem - to some extent, at least - specially for those in a hurry and unable to unravel the nals due ed ప చ Cul 
words - “that” describes ("This is the house that Jack built"y and “which” qualifies: “| always buy his books, which aa les 
those interested in a study of the difference between the two words should see Fowler's Dictionary of Modern Englis ge. 


itis common to see the expression, “with effect from...” - “postal rates will be increased with effect from...” - but if ae were alee bah వ. 
sentence would not change in meaning in any way. Certain words are in use in India alone. For instance, in press hs స ప వ 
like “Ram Singh, the notorious don in the coal belt, has been arrested”. We understand what don means sagen a సన మ వ. 
origin of “don"? It is not included in any dictionary in the sense in which it is generally used in the Indian Press. ds ar య న Ch il E 
“train” is peculiar to the railway community in this country alone. Recently, a newspaper had the words, Four coaches apna 
Sentence in a newspaper: “The Queen has asked Prince Charles and Lady Diana to press ahead with divorce, calling perma 


i i | 10600 i i t" means 
most fascinating soap opera to run in Britain in recent times”. However, “permanent time out” is a contradiction in terms, because “time ou 
“A brief intermission in a game etc.” 


Sentence in The Times, London: “The imprisonment of political dissidents, some of whom are now significant political figures, srs bial 
of Korean life in the 1970s and early 1980s as were spectacular corruption and the killing of protesters”. To imprison political ia ses y 
means a praiseworthy action in any country. Therefore, for the writer of the sentence quoted to say that it “was the hallmark of న్‌ ij వ ప. 
According to the latest edition (the ninth) of The COD. “Hallmark” is defined thus: “A mark used by the British assay Sie a క is, క య. 
of gold, silver and platinum. Any distinctive feature especially of excellence. Designate as excellent". Hallmark is cervea bil 0 ల ప సన. 
London, “where articles are tested and stamped". William ౧6౪5-1400. now Lord Rees-Mogg. former Editor of The Times, London, says ఫ్‌ baal 
article in that paper that language is a richer repository of wealth than a story of jewels. He ends his article with a rich hells: ia య 
“Compared with words, diamonds are but blunt instruments, but human beings find in them the same qualities of symbolism an concent | 
same sharpness with which to cut. The Begum Blue itself symblizes a certain idea of beauty, but also ihe idea 0 wealth and power YEH a rime 


symbol for ihe finals oly of fiiman nalure: what sane person Would rather have a bright blue pebble than a sum of money which would guarantee the 
wealth of a family for several lifetimes? Words of course are far more powerful: they reach into the innermost caves of the human mind. The love of 
diamonds we share with birds: the love of words we share 


thought the opposite, things are the sons of earth 
and words are daughters of heaven", 


ఇరఎయ్యో ఈతాబ్ది నేతి నీడలు 
అపతుత సిద్దాంతం 


అ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి 


ఆధునిక సమాజం నిస్పృహ, నిరాశ అవసాదం (depression), ఒత్తిడి (stress) వ్యాకులత 
(anxiety) లాంటి మానసిక వైకల్యాలతో బాధితమవుతోంది. ఆదిమ సమాజాలలో మానవుడు 
ఇలాంటీ బాధలకు గురైనట్టు మనకు దాఖలాలు లేవు. మరి ఈ సమస్యలు మన ఆధునిక 
సమాజానికే ఎందుకని ప్రత్యేకం. “మానవ జాతి అవతరించి పరిణమించిన నాటి పరిస్థితులలో 
కంటె భిన్న పరిస్థితులలో జీవించగల మనుషులు నేటి సమాజానికి అవసరం - అనే వాస్తవాన్ని 
గుర్తించాలి. ఈ వాస్తవమే నేటి సామాజిక, మానసిక సమస్యలకు వూల కారణం అని 
నేనంటాను”, అన్నాడు “అనబాంబర్‌' తన విధాన ప్రకటనలో. అనబాంబర్‌ అనేది మారుపేరు. 
3500 ల పదాలున్న తన విధాన వ్యాసాన్ని వాషింగ్‌టన్‌ పోస్టిగాని, న్యూయార్క్‌ టైమ్స్‌గాని 
(ప్రచురించాలి. అలా ప్రచురించని పక్షంలో అజ్ఞాత లక్ష్యాల మీద బాంబులు వేసి జననస్టైన్ని 
కలిగిస్తానని బెదరించాడు. జన నష్టానికి అం గీకరించలేని ఆ పత్రికలు గూఢచారి శాఖకు విషయాన్ని 
తెలియజేసి, (ప్రచురించడానికి ఒప్పుకొన్నాయి. ఖర్చులు చెరిసగం భరించి, సెప్టెంబరు 19, 
1995 నాటి వాషింగ్‌టన్‌ పోస్టు ఆ వ్యా సాన్ని అంటే ఆయన విధాన (ప్రకటనను ప్రచురించింది. 
అతడికోసం 17 సంవత్సరాల నుంచి యఫ్‌. బి. ఐ. అన్వేషిస్తూనే ఉంది. అతడు తన ఆలోచనలను 
సిద్దాంతాలను, విధానాలను బయట పెట్టే పద్దతులకు అంగీకరించక పోయినా అతడి శాస్త్రీయ 
సిద్దాంతాలను అనేక సందర్భాలలో అంగీకరించ వలసే ఉంటుంది. 


ఈ ఆధునాతన నాగరక (ప్రపంచంలో ఏదో పోగొట్టుకొన్నట్టు ఈ సురోవుంటూ, 
అసంతృప్తంగా, నిరాసక్తంగా తిరుగాడే జనం నానాటికి ఎక్కువ అవుతున్నారు. సాంకేతిక విజ్ఞాన 
శాస్త్రం అనేక అద్భుతాలను సృష్టించింది. అవన్నీ మానవ జీవితాన్ని సుకరం చేయడానికే 
వచ్చాయి. అయినా మనిషికి ఊరట చేకూరడం లేదు. అతని అంతరాళాల్లో ఏదో గాడి తప్పి, 
అపళశ్చ్ళతి వినిపిస్తోంది. జీవితం నిరర్ధకం అనే భావన ముప్పిరిగొంటోంది. ఎడతెరిపి లేని దైనందిన 
కార్యక్రమాల్లో కూరుకు పోవడంతో పరిమాణ కాలం (q॥anNtity time) ఖర్చు అయిపోయిందని 
ఒత్తిడికి గురవుతున్నాడు. అర్ధవంతంగా గడపలేని గుణకాలం (qUality tMఠచే జారి పోయిందని 
వ్యాకుల తకు లోనవుతున్నాడు. ఏమైతేనేం, ఆధునిక మానవుడు “తాను” ఈ ఆధునిక జీవితానికి 
సరిపడేట్టు తయారించ బడలేదు, అనే భావనతో అతాకుతలం అవుతున్నాడు. “సహజ (ప్రవర్తనా 
పద్దతుల కంటె భిన్నంగా, దూరంగా |ప్రవర్తించేట్టు ఈ ప్రపంచం మనపై ఒత్తిడితెస్తోంది. మనం 
దానితో ఇమడలేము,'' అనుకొంటున్నాడు. 


ముఖ్యంగా ఈ భావన అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశాలలో ఎక్కువగా ఉంది. 
పాశ్చాత్య నాగరకత దాడి చేస్తున్న మన దేశంలాంటి దేశాలలోగూడా అనతి కాలంలో ఈ (ప్రభావం, 
ఈ రుగ్మతలు అధికమయ్యే అవకాశం ఉంది. 


అంతేకాదు ఒకప్పుడు సెల్యులర్‌ ఫోన్‌లు, పేజర్టు, ఇంటర్నెట్‌లు, టి. వి.లు రథాలు, కార్డు, 
విమానాలు, రెళ్ళు లేవు. అటువంటి కాలానికి సరిపడేట్టుగా మానవ మనస్సు - ఉద్వేగాలు, 





] మిసిమి జూన్‌ 1996 


వాంఛలు, అవసరాలు - పరిణామం చెందింది. ఈ విషయాన్నే (ఫ్రాయిడ్‌ తన CiMilization 
and its discontentsఅనే గ్రంథంలో చర్చించాడు. మన పూర్వికులు నిరంకుశుడైన పురుషుని 
పాలన క్రింద ఉండే |ప్రాక్త్రన సమూహం. (PreiMal horde) లో జీవించారని, కొన్నాళకు అతని 
కొడుకులు ఎదురు తిరిగి అతనిని చంపి, అతడి మాంసం తిన్నారని, ఆ విప్లవంతో మతా విర్భావం 
జరిగి, ఎలాగో ఆ పరాధభావన తరువాతి తరాలకు - మనతో సహా - దిగుమతి అయిందని 
ఆయన ప్రతిపాదించాడు. ఏది ఏమైనా (ఫ్రాయిడ్‌ (ప్రకల్పన, విశ్లేషణ కాలికం. 


ఆధునికి పరిణామ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఫ్రాయిడ్‌ ప్రకల్పనను త్రోసిరాజని, కొంత 
వరకు వస్తుగత దృష్టితో మానవ మనస్సు పరిణామాన్ని వివరించ పూనుకొంటున్నారు. “మానవ 
మనస్సు పరిణామం సహజ వరణం (Natural Selection) నిర్దశితం'' అంటున్నారు. అంతేకాదు, 
““అపశ్చతి సిద్దాంతం? (MiIsMatCh theory) ఒకటి కొద్ది కాలంలో ఆవిర్భవించ బోతోంది, 
దానితో |ప్రాక్షన, ఆధునిక పరిసరాలు జతకలవని కారణంగా ఉత్పన్నమయ్యే రుగ్మతలను 
వివరించవచ్చని వీరిలో కొంత మంది అంటున్నారు. మనం సృజించబడింది ఆదిమ సమాజంలో 
నివసించడానికి, కాని మనం ఉంటున్నది ఆధునిక (ప్రపంచంలో. అంటే చదరపు రం(ధ్రంలో 
గుండ్రని మేకులం. పొత్తుకుదరని ఈ కలయిక వల్ల అవసాదం d౭pr85510౧ లాంటి మానసిక 
వ్యాధులు వచ్చేవారి సంఖ్య (ప్రతి పది సంవత్సరాలకు రెట్టింపు అవుతోంది. పారిశ్రామిక సమాజాల్లొ 
ఇది మరీను. హత్యలు ఆత్మహత్యలు, మరణ సదృశ్యమైన బాహిరత ( పరాయితకం alienation) 
ఈ యుగ లక్షణాలయ్యాయి. అనబాంబర్‌ తన విధాన ప్రకటలో పేర్కొనేది ఈ బాహిరతను 
గురించే. 


సామాజిక సంస్పర్శ ($00121 C0౧t20t) లో** సామాజికత'' లేదు. పరిణామ మనోవిజ్ఞాన 
శాస్త్రం (evolutionary psychology) ఈ ఇరవయ్యో శతాబ్దం నీలినిడలన్నింటిని నిక్కచ్చిగా, 
స్పష్టంగా వివరించ గలుగుతుందని మనం చెప్పడం లేదు. మనం సహజమని భావించిన అనేక 
అంశాల మీద అది కొత్త వెలుగును (ప్రసరిస్తోంది. అది చెప్పిన విషయాలన్నింటిలోకి ఆశ్చర్యం 
గొలిపేది ఆది “మనిషిలోని జంతువు''ను వర్ణించిన తీరు. మనలోని లాలస (1450 దౌర్హన్యం 
(aggre55i0n) లాంటి పాశవిక (ప్రవృత్తులను, అణచివేసే దాంకశక్తిగా నాగరకతను (ఫ్రాయిడ్‌ 
అభివర్ణించాడు. ఆ కారణంగానే మానసిక రుగ్మతలు వస్తున్నాయన్నాడు (ఫ్రాయిడ్‌. కాని పరిణామ 
మనోవిజ్ఞాన శాస్త్రం, ్రాయిడ్‌ని కాదని, “ ఈరుగ్మతలకు కారణం నాగరకత నాగరకతా తనా 
(Civility స్నిగ్ధ సంస్కారం) నికి అడ్డు పడడంలో ఉంది”, అంటున్నది. నాగరకత ఇలా 
అడ్డుకోవడం కారణంగా మానవ స్వభావంలో ఉన్న నెమ్మది తనం, స్పీగ్గత, స్నేహ పిచ్చలత, 
కారుణ్యం మొదలైన మృదు (ప్రవృత్తులు బలి అవుతున్నాయి. ఈ 20 'అక్షల సంవత్సరాలలో 
మానవ మనస్సును మలచిన సామాజిక పరిసరాలు కాలగర్భంలో కలిసి పోయాయి. వాటిని 
పరిశీలించాలంటే ఒకటే మార్గం ఉంది. ఆధునిక నాగరకతతో కలుషితంగాని ఆధునిక ఆదిమ 
జాతులను - నేటి కొండజాతులను, తెగలను, ఆటవికులను - పరిశీలించడం అది. 
మానవశా(స్త్రృజ్ఞులు అదే పని చేశారు. అయితే ఆ సమాజాలేవీ అంత ఆదర్శవంతాలూ కావు, 
స్వర్గతుల్యాలూ కాదు. రూసో వర్ణించిన “ ఉదాత్త బర్భరు'' (110016 52౪౭౭) ని కంటె హాబ్స్‌ 


( 

వంచిన '“'మూర్ణ అసంస్కృతి' మానవునకి దగ్గరగా ఉన్నాయి ఆ సమాజాలు. వాటిలో 
కరువు కాటకాలు, క్రూరజంతువుల వలన బాధలు, నయంకాని రోగాలు ఉన్నాయి. అనబాంబరు 
చెప్పినట్టు సాంకేతిక విజ్ఞాన చక్రాన్ని వెనక్కి తిప్పి గతంలోకి పోయి ఆ సమాజాలలో ఉండాలంటే 
మన మెవరం అంగీకరించం. అంత మాత్రాన మనం ఆ సమాజాల నుంచి తెలుసుకోవలసింది 
ఏమీ లేదను కోవడం పొరపాటు. అసలు వాస్తవం ఏమిటంటే, ఇప్పటి ప్రపంచంలో గర గరలతో 
మెరమెరలతో పని చేసే మన మనస్సులు సమర్రవంతంగా మృదువుగా పని చేయడానికి వీలైన 
(ప్రపంచం అది. కార్డు, ఆల్కహాలు, విద్యుత్తు లేని వారి (ప్రపంచాన్ని మనం గుడ్డిగా అనుకరించ 
నక్కర లేదు. అయితే ఇక్కడ మనం ఒక (ప్రశ్న వేసుకోవాలి. మన ఈ (ప్రపంచంలో కంటె ఆ 
ప్రపంచంలో తక్కువ మంది డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు - ఎందుకు? 


నాటి సమాజాల్లో దౌర్హన్యం, హింసలు ఉన్నప్పటికి పోటీ (CంMpetiti0n) ప్రక్రియ సున్నిత 
రూపాలను ధరించింది. జీవిత భాగస్వాముల కోసం కష్టించి నైపుణ్యంతో పని చేశారు. ఈ పోటీ 
కారణంగా డార్విన్‌ చెప్పిన పర్యవసానాలు అని వార్యాలు కదా. పోటీలో గెలిచిని లిచిన వానికి అంతస్తు 
పెరుగుతుంది. (స్త్రీలు అతనినే కోరుతారు. ఆ విధంగా వారి జన్యులు తరువాతి తరాలకు 
సంక్రమించే అవకాశాలు మెరుగవుతాయి. జన్యు సంక్రమణం అనే ప్రమాణం మీద ఆధారపడి 
మానవ మనస్సు తయారైంది. జన్యు సత్వర ఉత్పాదనకు, విస్తరణకు దోహదం చేసే “మానస 
లక్షణాలు" అతి జీవించాయి ($6[/1/86). అవే ఈ నాటి మన మనస్సుల మూలకాలు: అవే 
మనం. అంటే మన మనస్సులు ఆ నాటివి, శరీరాలు (ప్రపంచం ఈనాటివి. “సాంకేతిక పరిజ్ఞానం 
లేని సామాజిక నిర్మితి “ద్వారా జన్యువులను సంక్రమింప జోయడానికి వునం తయారు 
చేయబడ్డాం. దీనిలో ఒక సుగుణం ఉంది. సామాజిక సహకారం (30612! Cooperation) అతి 
జీవనావకాశాలు (Chances for sUuvi౪al) పెంచుతుంది. స్నేహం, వాత్సల్యం కృతజ్ఞత 
విశ్వాసాలకు సంబంధించిన (ప్రాథమిక నిర్మితిని (౧946449 సహజ వరణం (Natural 
56160100) మన మనస్సులలోకి చొప్పించింది. 


అయితే దీనికి రెండో (ప్రక్క గూడా ఉంది. మనకు మిత్రులతో పాటు శత్రువులూ ఉన్నారు. 
రాగ ద్వేషాలున్నాయి. కోపం కరుణలున్నాయి. విశ్వాసావిశ్వాసాలు ఉన్నాయి. జయాపజయాలు 
సుఖదుఃఖాలను కలిగిస్తాయి. మరి ఈ అసంతోషకర అనుభూతులు ఎందుకున్నట్టు? పిల్లలకు 
ఎప్పుటు ఏ అపాయం జరుగుతుందోనని పెద్దలు వ్యాకులతతో వారిని కాపాడ ప్రయత్నంచారు. 
అపాయ కర సన్నివేశాలకు దూరంగా ఉంచారు. ఓటమి వలన కలిగిన దుఃఖం, అసంతోషం 
ఆత్మ విమర్శకు దారితీసి, మళ్ళీ ఓటమి కలిగించే (ప్రవర్తనను పునశ్చరించరాదనే నిర్ణయానికి 
దారి తీసింది. *“అసంతోషక్రర అనుభూతులు కారణంగా మోన పూర్వికులు తరువాతి తరానికి 
జన్యు సం క్రమణాన్ని విజయవంతంగా జరిపారు!” అంటుంది పరిణామ మనోవిజ్ఞాన శాస్త్రం. 
అందుకే, అసంతోషకర అనుభూతుల వలన గతంలో కలిగిన ఉపయోగం కారణంగానే ప్రతి 
సంస్కతిలోను, నియత కాలాల్లో దుఃఖం అని వార్యంగా సహజమైంది. 


మరి అసహజమైంది ఏమిటి? దుఃఖం దుఃఖంగానే ఉంటే బాధ లేదు. అది సహజమే. దుఃఖం 
కాకుండా పోతే అది అసహజమవుతుంది. దుఃఖం దుఃఖం కాకుండా ఎప్పుడు పోతుంది? దుఃఖం 


] 
కొనసాగి, కొనసాగి మనిషిని నిర్వీర్యం చేసి అవసాదానికి (6601659100) దారి తీసినప్పుడు. దుఃఖం 
రోగం కాదు, మరి అవసాదమో? అది రోగం. ఇదీ అసహజం. ఈ అసహజ రోగాలు ఆధునిక 
జీవన ఫలితాలు. పరిశోధకులు సోమా ఒ*' తెగలను పరిశీలించారు. వ్యాకులత ఎక్కువైనందు 
వల్ల జనించే కార్టిసోల్‌ (62501) వారిలో చాల తక్కువ మోతాదులలో కనిపించింది. ఇదే పాశ్చాత్య 
నాగరక సమాజాలలో అయితే చాల ఎక్కువ మోతాదులలో ఉంది. 'అవసాదం' అనేది వారిలో 
మచ్చుకైనా కానరాలేదు. దీనిని బట్టి 'అవసాదం' ఆధునిక నాగరకతా ఫలమని వేరే చెప్పు పనిలేదు. 


దుఃఖం అత్యంత సహజమైంది. మరి సహజమైన ఈ దుఃఖాన్ని అసహజమైన రోగంగా - 
అవసాదంగా - మార్చేది ఏమిటి? సామాజిక ఏకాంతత(300121 15901240౧0). ఆదిమ సమాజాలలో 
మనిషి ఒంటరిగాడు కాదు. కలిసే తినేవారు. కలిసే పండేవారు. అయితే వారిలో తగవులు లేవని 
కాదు. ఉన్నా వాటిని పెద్దలు చిటికెలో తీర్చివేసేవారు. అదే అమెరికాను తీసుకొంటే ప్రతి 
నాలుగిళ్ళకు ఒక ఇంటిలో ఒంటరి వాడుంటున్నాడు. అతడు ఏకాకి తనాన్ని అనుభవిస్తున్నాడు. 
'నా' అనే వారు ఎవరూ లేక దిగాలు పడిపోతున్నాడు. ఇతరులకు దూరమవ్వడమే కాదు, తనకు 
తొనే దూరుడవుతున్నాడు. ఏకాంత వాసం ఎంత దుర్భరమో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. 
ఏకాంత కారాగార వాస శిక్షలో రహస్య మేమిటో మనం ఇప్పుడు అర్ధం చేసుకోవచ్చు. ఎవరినైన 
కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్‌ ఉండాలి. అదే ఆదిమ సమాజాలలో ఎప్పుడు పడితే 
అప్పుడు కలవవచ్చు. ఈ నాటికీ మన పల్లెల్లో అది సంభవం అవుతోంది. 1980ల్లో చీర్స్‌ 
(Cheers)అనే ఒక టి.వి. షో (ప్రదర్శన (ప్రదర్శితమైంది. అది విపరీతంగా అమెరికన్లను 
ఆకట్టుకొంది. ఈ ఆకట్టు కోవడంలో అమెరికను '' ప్రాచీన జీవితం'' (షోలో ప్రదర్శించింది 
ప్రాచీన జీవితమే) కోసం ఎంతగా అ(ర్రులు సాచిందీ పరిణామ మనోవిజ్ఞాన శా స్త్రజ్ఞాలైన 
జాన్‌చోబీ, లెడాకాస్మెటేజ్‌ లు గమనించారు. 


సామాజిక సాన్నిహిత్యా (6800141 1౧4౧౭౦0) నికి ఆంతరంగిక జీవితానికి (01/26 life) 
చుక్కెదురు. సామాజిక సాన్నిహిత్యం ఎక్కువైతే (పైవెసీ (0/౬౦) అనేది ఉండదు. నీ విషయాలు 
అందరికీ తెలిసిపోతాయి. నీయింట్లో ఏకూర వండుకొన్నదీ నలుగురికి తెలిసిపోతుంది. రహస్యం 
అంటూ ఏదీ ఉండదు. అయినా సామాజిక పారదర్శకత ($06121 1/20902/6౧0) కు దాని 
సుగుణాలు దానికి ఉన్నాయి. 


1950ల నాటి కేంద్రక కుటుంబాల (Nuclear families) మీద అమెరికన్లకు మోజు 
పెరిగింది. ఆ కుటుంబాలను, వాటి విలువలతో పాటు, చెక్కు చెదరకుండా పట్టుకురావాలని 
వారి ఆ కాంక్ష, పరిణామ మనోవిజ్ఞాన శాస్త్రం ఈ కుటుంబాల విలువలను కొట్టిపారేసింది. 
ఈ కుటుంబాలలో మారుతం డ్రులుంచే, వారికి పిల్లలను దూరంగా ఉంచాలంటోంది ఈ 
శాస్త్రం. ఎందు కంటే అసలు తండ్రీ కంటె మారు తండ్రి పిల్లలిని లైంగికంగా చెడగొడతాడని 
(child 20059) మార్చిన్‌ డాలీ, మార్లో విల్సన్‌ అనే శాస్త్రజ్ఞులు తేల్చారు. 


ఆధునిక నాగరకతా నీలి నీడలన్నీ నగరీయత (402౧154400) వల్ల వచ్చాయని చెబుతున్నా 
1950ల నాటి నగర సమూహాలు చాల వరకు సామూహిక లక్షణాలనే కలిగి ఉన్నాయి. ఇరుగు 


మిసిమి జూన్‌ 1996 


పారుగు ఎదురు పడకుండా ఎవరి ఇంటిలోకి వారు వెళ్ళ లేరు. కాని కారు గరేజ్‌ తలుపులు 
వాటం తటవే తెరుచుకొనే ఏర్పాట్లు వచ్చిన తరవాతత పొరుగువాని ముఖం చూడకుండానే 
కారులోంచి, ఇంట్లోకి వెళ్తున్నారు. 


నేటి ఉపనగరాలు ప్రత్యేకంగా (స్తే (ప్ర్రలపై కాఠిన్యం వహించాయి. ఉపనగరాలలో పిల్లలున్న తబ్దుల 
పని మరీ కష్టమైపోయింది. (ప్రాచీన సమాజాలలో తల్టులు ఇంటీ పనిని, బయటి పనిని అలవోకగా 
చేసేవారు. ఇంటిపని, బయటి పని మధ్య సమన్వయం (బ్రహ్మాడంగా కుదిరేది. వేటమీద జీవించే 
సమూహాలలో పసిపిల్లలను మేనత్తలు, మేన మామలు, తాతలు, అవ్వలు చూసుకొనేవారు. 
అసలు పిల్లల పెంపకం ఏ ఒక్కరి చేతిమీదనో జరిగే పని గాదు. అందరూ కలిసే సోకేవారు, 
అసలది సామూహికం సామాజికం. తనైతాను ఒంటరిగా తన బిడ్డను సాకే తల్లే నాటి సమాజాలలో 
మనకు కనిపించదు. 


1950 ల తరవాత, ఉపనగరీకరణం ($UbUrbAanisation) పిల్లలున్న ప్రే జీవితాన్నే 
మార్చివేసింది. ఆమె ఒకరకమైన నిరాశ, నిస్పృహలకు గురైంది ఈ నిస్పృహలోంచే (స్త్రీవాదం 
బయలు దేరిందనిపరిణామ మనోవిజ్ఞాన శా(స్త్రుజ్ఞులు అంటున్నారు. ఒకసారి 1959లో, బెటీ 
ఫైయిడాన్‌ అనే శాస్త్రవేత్త ఒక స్త్రీని ఇంటర్వూూచేసింది. ఆ స్త్రీ ఒక “(ప్రశాంత నిస్పృహ” 
తో సమాధానాలు చెప్పింది. ఆ నిరాశ నిస్ప్రహలను ఏమని పిలవాలో తెలియక ఫైయిడాన్‌ తన 
"Feminine Mystique" 1963) లో “పేరు లేని సమస్య” అని పేర్కొంది. దీనిని ఒక డాక్టరు 
“గృహిణి లక్షణ సంపుటి” (410656 ౪165 Syndrome) అని పిలిచాడు. పిల్లి ల్లీల్ని ఇంటి వద్దే 
ఉండి సోకే ఆధునిక మాతృమూర్తులు అవసాదానికి గురవడం సహజం. దీని నుంచి బయట 
పడాలని కోరుకోవడమూ సహజమే. 


ఉద్యోగం చేసే తల్టులు ఉద్యోగం చేసే పురుషుల కంటె ఎక్కువగా అవసాదానికి గురి 
అవుతున్నారు. ఆదిమ సమాజాలతో పాలిస్తే, నేటి తల్లి తన బిడ్డను ముక్కు మొహం తెలియని 
వారికి అప్పు చెప్పి పోతున్నారు. ( ఉద్యోగానికి వెళ్ళేముందు తమబిడ్డను ఏ బేబీకేర్‌ సెంటర్‌కో 
అప్పజెప్పి వెళ్తున్నారు. ఇది చాల అసహజం. తన బిడ్డకు తాను పూర్తిగా తల్లిని కాలేకపోతున్నానే 
అనే బాధ ఆమెను కుంగతీస్తోంది. దీనిని ఆ తల్లి అపరాధంగా భావిస్తోంది. * ఉద్యోగం చేస్తూనే 
మంచి తల్లిగా ఉండడమెలా ?”' అనేది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్య, 


అనబాంబర్‌ తన వ్యాసంలో ఉపనగరాల సమస్య చర్చించాడు. ఉపనగరాలన్నీ కార్ల సృష్ట, 
కార్డు లేకపోతే ఉపనగరాలు లేవు. ఉపనగరాలుండడం వల్లనే దూరం నుంచి నగరాలకు వచ్చి 
పనిచేస్తున్నారు. '*(భ్రష్టనగరం'? (The Lost City) అనే తన గ్రంథంలో ఎరెన్‌ హాల్ట్‌, హె (న్రీఫోర్డ్‌ 
విరోధాభాసను వర్ణించాడు. కారు కనిపెట్టింది ఫోర్డు. దానిమూలంగానే మధురమైన పట్టణ 
జీవితం (భ్రష్టుపట్టిపోయింది. తను భ్రష్టుపట్టించిన ఆమధుర జీవితాన్ని తిరిగి తెచ్చుకోవాలని, 
ఫోర్ట్‌ తన అరవయ్యోయేట, తనుజన్మించిన పట్టుణంలాంటి పట్టణాన్ని, గ్రావెల్‌ రోడ్డుతో, గ్యాస్‌ 
దీపాలతో, నిర్మించాడు. 

మశషులు సహజంగా ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. కాని టెలిఫోన్‌ నుంచి రె|ఫిజిరేటరు 
దాక, రెడీమేడ్‌ మైక్రోవేవబుల్‌ భోజనం దాక వచ్చిన ఎన్నో ఎన్నో సాంకేతిక విజ్ఞాన పరికరాలు 


[ ] (హస్‌మి జూన్‌ 1996 


మనుష్యుల మధ్య ఉన్న పరస్సరాధారతను తుడిచిపెట్టాయి. ఒక ఇరుగులేదు ఒక పారుగులేదు. 
ఒక కప్పు కాఫీ పొడి (ప్రక్క ఇంటినుంచి అప్పుగా తీసుకొనే ఆచారం అడుగంటింది. ప్రాచీన 
సమాజాల్లో అయితే తల్లి పనికి పోతే, ఆమెబిడ్డకు ప్రక్కయింటావిడ మ. ఇది మన పల్లెల్లో 
అక్కడక్కడ అరుదుగానై న కొంతకాలం క్రితంవరకు ఉండేది. కాఫీపొడి, పంచదార 
అప్పుతీసుకోడం ఇప్పటికీ 'విస్తారంగానే ఉంది. పూర్తిగా ఇతరుల మీద ఆధారపడడం కూడ 
అంతమంచిది కాదనుకోండి. సాంకేతిక విజ్ఞానశాస్త్రం అందించే సౌకర్యాలు అంతచెడ్డవేమీ కాదు. 


మనిషిని ఏకాకిని చేసే టి.వి. : సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అందించే అన్ని పరికరాలలోకి 
మనిషిని ఏకాకిని చేసేది టెలివిజన్‌. దీనికి తోడు. వి.సి. ఆర్‌., కో ఆక్సిల్‌వైర్‌ ఉంటే ఇక చెప్పవలసిన 
దేముంది? సగటు అమెరికన్‌ వారానికి 28 గంటలు టి. వి చూస్తాడు. టి.వి.తో పెట్టుకొన్న ఈ 
బంధాన్ని అతిక్రమించి ఇతరులతో బంధాలు పెట్టుకోవడం అసాధ్యం. హార్వర్డ్‌ ఆచార్యుడు. 
“బంతిని ఒంటరిగా బౌల్‌వేయడం'' (Bowling alone): అనే వ్యాసంలో “ని సాంఘిక 
వినోదం! (ఇ 500121 entertainment) గురించి చర్చించాడు. ఎలెక్ట్రానిక్‌ టెక్నాలిజీ వైయక్తక 
అభిరుచులను సంత్పప్తం చేసేమాట నిజమే అయినా, ప్రాచీన, సంప్రదాయక వినోదరూపాలతో 
సంతృప్తమయ్యే “సామాజిక తృష్తి'' (590014! gratification) ని పణంగా పెట్టవలసి వచ్చింది. 


““టి.వి. మనలను మరోవిధంగా పాడు చేస్తుందంటాడు, ”” పరిణామ సైకియా (ట్రిస్ట్‌ రాండాల్స్‌ 
నెసె. టి.వి. మనలను “* ఆత్మ సందర్శనం (561 perception) చేసుకోనీయదు. అంటే 
మనమేమిటో, మనం ఎంతో అని మనలను మునంచూసుకొని ఒక ్రతిమని వస్తుగతంగా 
ఏర్పరుచుకోనీయదు. అంటే మనలను మనం వక్రంగా చూసుకొంటాం. అంటే మన ప్రతిమను 
విరూపించుకొని గాని చూడలేం.సమాజంలో పోటీ సహజం. అందుకని ఇతరులతో పోలిక 
ఎప్పుడూ ఉంటుంది. అలా పోల్చిచూసుకొన్నప్పుడు కొన్ని రంగాలలో అయినా వున 
ముందున్నాం అనే తృప్తి ఉండాలి. కాని టి.వి.లో మనం చూసే ఊహాలోక (12౧429 మూర్తుల 
అంద చందాలతో, వారి జీవితాలతో పోల్బుకొన్నప్పుడు మనం ఎక్కడ నిలబడతాం ? మనచుట్టూ 
ఉన్న మన తలిదం(డ్రులూ, కొడుకులూ, కూతుళ్ళూ, భార్యలూ, భర్తలూ అల్పంగా కనిపిస్తారు. 
వీరెవరూ వారితో పోటీగా ఉండరు. ఆందుకని మనం వీరితో అసంతృప్తి చెందుతాం. అంతేకాదు. 
మనతో మనమే అసంతృప్తిచెందుతాం. 


టి.వి. నుంచి ఉపశాంతి ఇంటర్నెట్‌వల్ల లభించవచ్చు. అయితే ఒక్కీమాటు దీనివల్ల గూడ 
దు[ప్పుభావాలుంటాయి. ఇంటర్నెట్‌ అభివృద్ది చెందిన దేశాలలో బాగా వ్యాప్తిలో ఉంది. మన 
దేశంలో ఇప్పుడిప్పుడే (ప్రవేశించి అంగలు పంగలుగా విస్తరిల్టుతోంది. దీని వలన మనం దూరాన 
ఉన్న మనుషులను తాకలేకపోతున్నా చూచి వారితోజుతకట్ట గలుగుతున్నాం. దూరాన ఉన్న 
చిన్ననాటి స్నేహితునితో ముచ్చటిస్తున్నాం. ఆటలాడుతున్నాం. తాకిచూడడం సాధ్యంకాని 
కారణాన మనమనస్సుల లోని “సామాజిక యంత్రాంగం” పూర్తిగ సంతృప్తంకాదు. నెట్‌ 
సమాచారాన్ని విపరీతంగా అందించి “సమాచార భారాన్ని'' పెంచుతుంది కనుక, దీని వలని 
మానసిక (ప్రభావాలు ఇప్పుడిప్పుడే అంచనా వేయడం సాధ్యంకాదు. 


“ ఆధునిక సామాజం విసామాజికం'” (4506121) అనే భావనకు (ఫ్రాయిడ్‌ ఆశ్చర్యపోయాడు. 
పాశవిక వాంఛలకు, వాటిని అణచి పెట్టాలనే సామాజిక ఆదేశాలకు మధ్య ఉన్న తన్యత (18౧510) 


_మెసిమి జూన్‌ 1996 ]( 

ను చూసి, వాపోయాడు (ఫ్రాయిడ్‌ తన సివిలైజేషన్‌ అండ్‌ ఇట్స్‌డిస్‌కంటెంట్స్‌లో. అందులో 
ఇలా రాస్తాడు. “పారుగు వానిని నీకు వలె (పేమించు,”' అని చెప్పి సహికరించ మంటుంది 
సమాజం. కాని స్వభావరీత్యా మనం మన పొరుగువానిని దోచుకొవడానికే తయారు చేయబడ్డాం. 
అంతేకాదు. అతనిని అవమానించడానికి బాధించడానికి, చివరకు చంపడానికి కూడ వెనకాడం.”' 
అన బాంబర్‌ ఇలాగే వాపోతాడు. ఆధునిక సమాజంలో మనం ఎవరిని ద్వేషించక పోవడం 
సంస్కారమని పించుకొంటుంది. అయినా (ప్రతి ఒక్కరూ, ర్‌రో జక సందర్భంలో వరన 
ఒకరిని ద్వేషిస్తారు. సమాజం ఒకటి చెబుతుంది. మన సహజ స్వభావం మరొక తీరులో 
ఉంటుంది. రెండింటికి మధ్య వైరుధ్యం. కనుక మన సపొజస్వభావాలు ఈ విధంగా “అతిభారం'' 
కావడంతో దానికి దీటుగా జనం అతిసామాజికీ కృతం (0౪6190012566) అవుతారు. ఆదిమ 
మానవునిలో సమాజాల (1౧84౧౦13) ను ఆదిమ సమాజాలు, మన సమాజాలలో లాగ, 
అణచివేతకు గురిచేయలేదు. సహజాతాలు. అణచివేతకు గురికాని ఆదిమమానవుడు నేటి 
మానవునికంటే సుఖంగా ఉన్నాడనడంలో |ఫ్రాయిడ్‌తో అనబాంబర్‌ ఏకీభవించాడు. 


ఆదిమ మానవునిలో సహజజాతాలు అణచివేతకు గురికాలేదనడం సరికాదంటున్నది 
పరిణామ మనోవిజ్ఞాన శాస్త్రం. ద్వేషం అనేది మన అంతస్సిద్ద సామాజిక యంత్రాంగంలో ఒక 
భాగం అనేమాట నిజం. అంతేకాదు, మనిషి సహజంగా మొరటువాడు. ద్వేషాన్ని, మొరటు 
తనాన్ని అణచివేసే దాంత శక్తి గూడ మానవ స్వభావంలోని అంతర్భాగమే, (ఫ్రాయిడ్‌ పూర్ణంగా 
సంతృప్తికరంగా వివరించలేని 6 అపరాధ భావన (8019 గూడ మానవ స్వభావంలో ని అంతర్నిర్మిత 
దాంత శక్తియే. ఈ అపరాధ భావన ప్రణాళిక (ప్రకారమే మన బంధువులను, మి(త్రులను, 
దగ్గరవారిని విస్మరించ కుండ మనలను కాపాడుతుంది. అలా విస్మరిస్తే మనలను అపరాధ భావన 
వెన్నాడుతుంది. కోపంలో త్వరపడి ఎవరినైనా ఎదైనా అన్నా, ఆ కోపం తగ్గిన తరవాత, క్షమాపణ 
చెప్పుకొంటాం. లేకపోతే అపరాధభావన సహించదు. ఒక్కొమాటు అపరాధభావనా భావంతో, 
మనం ఎవరి ఎడ తప్పుచేశామో వారి ముఖం వారాల తరబడి చూడలేం. తప్పించుకు తిరుగుతాం. 
ఆధునిక సమాజం అపరాధభావన భారం పెంచినమాట నిజమే. ఆదివు సమాజాలలో 
ఆపరాధభావన అసలు లేదనికాదు కాని, వారిలో వెంటనే దానిని తుడిచి వేసుకోవడం 
జరుగుతుంది. చేసిన తప్పుకు క్షణాల్లో శిక్షపడుతుంది. మనలో లాగ ఏండ్లు పూండ్లు పట్టదు. 
చేసిన తప్పులకు ఆపారాధభావనను అనుభవించడమనేది ఆధునిక నాగరికతా సృష్టి కాదు. 


సహజవరణం (Natural selection) వంచిన 'ప్రచోదనలు నిజంగా ఆలోచిస్తే అవి 
అంత స్వార్ధ పరమైన వికావు. ఉదాహరణకు (పవ, దయ, జాదార్యం, పశ్చాత్తాపం, 
స్నేహవాత్సల్యం, విశ్వాసాలు ఇవేవి స్వార్జాలు కావు. ఇవన్నీ మన జన్యు వారసత్వంలోని భాగాలే. 
విచిత్రమేమిటంటే సమాజం పాశవిక (ప్రదోదనలను అణచివేసినట్సే వీటినీ అణచి వేస్తున్నది. 
అందుకని ఈ ఆధునిక సమాజంతో ఒక చిక్కు వచ్చిపడింది. “'“సామాజిక'' (90612) అనే 
పదాన్ని సరిగ్గా అర్ధం చేసుకొన్నట్లయితే, ఆధునిక సమాజంలో సామాజిక సంస్పర్శ (300141 
contact) లో ''సామాజికం”' (500610 అనేది చాల తక్కువగా ఉన్నట్టు గ్రహిస్తాం. అంటే 
ఈనాడు మనం నిత్యం జరిపే మానవ సంబంధాలలో ““సంస్కార, మృదు, స్నీగ్డి' భాగం 
అత్యల్పంగా ఉంటోంది. ఆధునిక నాగరకతలో ''సంస్కారం** (01/19) కొరవడినట్లు అనేక 
భావనలు సూచిస్తున్నాయి. (ఫ్రాన్సిస్‌ పుకుయామా రాసిన ““నమ్మకం'' (1090 అనే = పుస్తకం 


మిసిమి జూన్‌ 1996 


చూస్తే ఆధునిక జీవితంలో లోపించిన దేమిటో అర్ధం అవుతుంది. పుస్తకం పేరులో ఉన్నట్టు 
అది '“నమ్మకం''. “మాములుగా మేము చాలమందిని నమ్ముతాం'', అని 1960లో 58 శాతం 
జనాభా చెబితే, 1990 వచ్చేసరికి అది 37 శాతానికి పడిపోయింది. ఇది బాధాకరమే. 


పరిణామ మనోవిజ్ఞానశా,స్త్రం (ప్రకారం మనం విశ్వసనీయమైన సంబంధాలను పెంచుకోవాలి. 
పెంచుకోలేక పోతే బాధపడాలి. “సాంకేతిక విజ్ఞాన ప్రభావిత ఆర్దికత'' మన ఆధునికి (ప్రపంచాన్ని 
ఏలుతోంది. అసలు తీరికే ఉండదు. ఉన్న తీరిక సుత ఎలెక్ట్టానికగా (టి.వి. ఇంటర్నెట్‌ 
వారాలు) గడుపుతున్నాము. సామాజికంగా (506121) స్నేహసంబంధాలు పెంచుకోవలసిన 
సమేయాన్ని వృత్తి సంబంధాలతో నింపుతున్నాం. సంబంధాలలో “సే ్నహ పిచ్చలత'' ఉండాల్సింది 
పోయి “పని” సంబంధాలుగా మారిపోతున్నాయి. 


మరి ఇటువంటి ఆధునిక జీవనాన్ని సరిదిద్దే మార్గాలేమైన ఉన్నాయా? సరిదిద్దాలను 
కొనేవారికి పరిణామ మనో విజ్ఞానశాస్త్రం కొంతవరకు దారి చూపుతుంది. బేబీకేర్‌ సెంటర్స్‌ 
పూర్తిగా జీతాల మీద పనిచేసేవారి మీద ఆధాథపడతాయి. తల్టులు పిల్లలను అటువంటి కేం (ధ్రాలకు 
అప్పచెప్పి తమ ఉద్యోగాలకు వెళతారు. ఇథి మంచి పనికాదు. కొంతసేపైనా తలిదం|డ్రులు 
అకేంద్రాలలో పనిచేయాలి అంటాడు అమితాయ్‌ ఇత్టోని. “పిల్లలకు గృహవాతావరణం 
మంచిది'”. అంటాడతడు తన్ను రాసిన The 501 of c0mMmunity అనే గ్రంధంలో. ఇలా 
అనడంలో అతడు తబ్జలలోను, పిల్లలలోను ఉన్న అంతస్సిద్ద సామాజిక స్వభావాన్ని మరిచాడేమో 
అనిపిస్తుంది. తల్టులకు సహజంగానే మాతృత్వ, వృత్తి స్వభావాలు రెండూ ఉంటాయి కనుక, 
పనిరురొ డె పిల్లల్ని సాకే కేంద్రాలుంటే బాగుంటుందేమో. 


ఇహ నివాస గృహ నిర్మాణంలో గూడా మానవస్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే 
“ ఇరుగు పారుగు'' (Neighbourhood) భావనను దృష్టిలో ఉంచుకొని గృహనిర్మాణం 
చేయాలి. కొన్నిచోట్ల అయితే, ఈ భావనతోనే, పెద్ద పెద్ద ఉమ్మడి వినోద కేంద్రాలను, విశాలమైన 
రోద్లప్రక్క కాలిబాటలను, కారు తిన్నగా ఇంటిలోకి పోవడానికి వీలులేకుండా మధ్య గరిక 
ప్రదెశాలను వదలడం - లాంటి వాటితో ఇరుగు పారుగు భావనకు దోహదం చేస్తున్నారు. ఒక్క 
మాటలో చెప్పాలంటే కారులో లోపలికి వెళ్ళగల వేట- సంచక (Hunter- gather) గ్రామాలను 
నిర్మిస్తున్నారు. ఇటుక -సున్నంలో బౌతికంగా గృహనిర్మాణాలు చేసినంతమాత్రాన ఆదిమ 
సమాజ పరిసరాన్ని పట్టుకు రాలేరు. భౌతికంగా సన్నితమైన గృహలు, గజిబిజిగా అల్హుకుపోయిన 
సామాజిక సంబంధాను ఎలా పునరుద్దరించగలరు? పిల్లల పెంపకానికి అద్భుతంగా తోడ్పడిన 
నాటి సమూహ సంబంధాలు ఇప్పుడెలావస్తాయి. ఒక వేళ అటువంటి స్నేహ పిచ్చల, కవోష్ట 
సంబంధాలను తిరిగి నెలకొలపినా, ఈ నాటి మానవుడు బయటకు వెళ్ళి 10 గంటలు పనిచేయక 
తప్పదు కదా. టెలికమ్యూనికేటింగ్‌తో ఇంటిలో కూచొని పనిచేద్దామనుకొన్నా అతడు 10 గంటలు 
ఇంటిలోపలే ఉంటే పారుగును ఎట్టాసంపాదించకోగలడు? వ్యవధి ఏది? ఎవరి పని వారిదే. 


నాటి సంబంధాల పునరుద్దరణకు అవరోధం పెట్టుబడిదారీ విధానం. ఇది సమాజవ్యతిరేక 
సాంకేతిక విజ్ఞాన పరికరాలను - టి.వి.లను, కార్లను - “జనం మీదికి “కక్కి?” వేస్తుంది. 
మనుషుల్ని వృత్తిపరమైన పేటికలుగా తయారుచేసి ఒకరి కొకరిని దూరంగా విస రివేస్తుంది. 
నగరాల్లో *' ఆర్థిక మెసులుబాటు”” ఎక్కువగా ఉండడం వలన వ్యవసాయదారులు, కూలీలు 
నగరాలకు పల్లెలనుంచి ఆకర్షితులవుతున్నారు. దానితో కుటుంబాలు ముక్కలు చెక్కలు 








రమా ( 


అవుతున్నాయి. కుటుంబ విలువలకు స్వేచ్చా విపణికి పాత్తుకుదరక పోవడంతో, కుటుంబ 
విలువలకు తిలో దకాలివ్వడం జరుగుతోంది. ఒక ప్రక్క సాంప్రదాయిక విలువలను పొగడుతూ నే. 
మరో ప్రక్క ఆర్థిక సాంకేతిక (ప్రగతిని బలపరుస్తున్నాం. ఆర్టికస్వేచ్చలోని గతి శీలతకు మానసిక 
రుగ్మతలకు ముడి ఉంది. ఆధునిక మానసిక రుగ్మతలను నయం చేయడానికి పెట్టుబడి దారీ 
విధానం (ప్రతిపాదించిన చర్యలేవీ పని చేయడం లేదు. ఆధునికీకరణ (Modernisation) వలన 
కలిగే సమాజ వ్యతిరేక ఫలితాలను అడ్డుకొనే సంస్కరణలు చాల ఖరీదైనవి. అందుకని అవి 
ఆచరణ యోగ్యాలు కావు. ఆర్థిక (ప్రగతి నిజంగా సమాజం మీద అంత భారం మోపుతూంటే 
(ప్రగతినే కొంత తగ్గించుకొంటే పోలా? 


అంతే కాదు, మానసికంగా ఈ ప్రగతికి మనం ఎంతమూల్యం చెల్లిస్తున్నాం? మనం మన 
భౌతిక సంక్షేమాన్ని ఇతరుల సంపదతో పోల్చుకొని తృప్తో, అసంత్సపో చెందుతాం. అంతేకాని, 
ఏ పరమ (ప్రమాణంతోనో పోల్చుకోము, అందుకని మన పొరుగు వాడు బాగా పెరగకుంటే మన 
కేం బాధలేదుగదా. అమెరికా తలసరి ఆదాయం 1957 నుంచి 1990 కి రెట్టింపు అయింది. ఆ 
నాడు మేము చాల సుఖంగా ఉన్నామని మూడోవంతు అమెరికన్లు చెప్పారు అదే 1990 లోనూ 
మూడోవంతుముందే చెప్పారు ఈ విషయాన్ని డేవిడ్‌ మేయర్‌ తన " (౧4౪601 Happiness) 
అనే గ్రంథంలో చెప్పాడు. కనుక మన “ అంతర్గత గాఢ అవసరాలకు'” తలసరి ఆదాయం పెంపు 
సమాధానంకాదు. '' ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం ఉంటే బాగుంటుంది?! 
అని (ప్రతి మానవుడు అనుకొంటూ ఉంటాడు'', అని How to count what you have", 
అనే గ్రంథంలో తమోతి మిలర్‌ రాశారు. “తమకు ఏదికావాలో అది దాదాపు సరిపోయినంతగా 
ఉంది. అనే నమ్మకంతో (ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఇంకొంచెం ఉంటే వారు అందలం 
ఎక్కుతారు. అప్పుడిహ వారు ఎప్పటికీ తృప్తి చెందుతారు'”,- ఇది మన వునస్సులలోకి 
““సహజవరణం'' ఎక్కించిన ''అంతర్నిర్మిత (భ్రాంతి”” అంటాడు మిలర్‌. 


అందుకని నిరంతరం, తరువాతి తరానికి మానవుడి జన్యుసం(క్రమణానికి అవకాశాలు మెరుగు 
పరుస్తూ, పెనగులాడడానికే ఈ (భ్రాంతి ఉద్దేశితమైంది. ఆధునిక పరిసరంలో - (ప్రాచీన 
పరిసరంలో వలె కాక గర్భనిరోధ పద్దతులు ఉన్న ఈ పరిసరంలో భౌతిక ఆర్జనవెంపర్దాటలో ఆ 
(భాంతి ప్రభావం మృగ్యమైంది. మనం అత్యధిక జన్యువిస్తరణను లేదా భౌతిక ఆర్హనను నిరంతరం 
ఎందుకు చేపట్టాలి? మానవ మనస్సును సృష్టించిన (ప్రక్రియ ' ఏ జెండాలో అవి ముందున్నాయి. 

సహజవరణం మంచికో చెడుకో మన సృష్టికర్త. కాని అది దేవుడు కాదు. అది మన మనస్సులో 
నాటిన (ప్రచోదనలు అనివార్యంగా మంచిని ఏమీ కావు. వాటిని నివారించడం. మానవతీతమూ 
కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి” అనే ఆరాటం ఇరుగు పొరుగును అర్ధం చేసుకో నీయదు. 
మన బంధు మి(త్రులను ప్రేమించ నీయదు. స్నేహ పిచ్చలమైన మృదుమానవ సంబంధాలను 
పెంపాందించుకొనే మానవ (ప్రవృత్తిని అలవరుచుకో నీయదు. ఇటువంటి మానవ స్వభావాన్ని 
శాస్త్రం ఇప్పుడిప్పుడే ఆర్ధంచేసుకోవడం మొదలు పెట్టింది. 


'(శీమతి' అడివి బాపిరాజుతో మధుర వాణ్‌ 


- వురాణం సుబ్రహ్మణ్య శర్మ 


మధురవాణి : మిమ్ముల్ని (శీవుతి బాపిరాజు అని మీ సన్నిహిత మిత్రులు కోలవెన్ను 
రామకో టీశ్వరరావు గారూ వారా పిలిచే వారట, నిజమా? అదేవిటి ఆ చేతులు 
తిప్పుకోవడం? 

బాపీ రాజు : నాకు మై(క్రోఫోను ఓ అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. చెప్పాద్దూ - 
జీవితంలో సౌందర్య పిపాస గురించి రేడియోలో ఏదో మాట్లాడా. 


మధురవాణి : మీతో కలిసి తిరగడం ఒక వింత అనుభవం అంటారు ఆచంట జానకిరామ్‌. 
(ప్రతి మాటకూ ఆవేశం చెందుతారట. ఉద్వేగం కూడా చెప్పు నలవి* కాదు. 
మీకళ్ళ ముందు ఎప్పుడూ ఒక అద్భుతమైన సుందరాతిసుందర దృశ్యం ఎవరు 
సృష్టించ గలరు? 
బాపిరాజు : నా (బతు కొక పరిమళా॥ర్ర నందనోద్యానము 
మధురవాణి : మిమ్మల్ని పెద్దలంతా బాపి బావ అంటారుట, అన్నట్టు మీకు, విశ్వనాథ 
సత్యనారాయణ గారికి ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు వెయ్యి నూట పదార్హను 
కాబోలు చెరి సగం చేసి యిచ్చారుట - బహుమతీ, వేయిపడగలు నవలకు, 
నారాయణరావుకీ - మీ కేమీ స్పద్దలు రాలేదు కదా? 
బాపిరాజు  : మేమంతా మన్మథ సంవత్సరంలో పుట్టి కవుల మైనాం. 
మధురవాణి : మన్మథ సంవత్సరంలో పుట్టి కవులమైనామంటా రేమిటీ? అందమైన వాళ్ళు 
కావాలి గాని, 
బాపిరాజు : నీ మాట (ప్రకారం మరి దుర్ముఖిలో పుట్టినవాళ్ళు ఏమి కావాలి? 
మధురవాణి : కాల పురుషుడు ఉల్లాసంగా వున్నప్పుడు పుట్టి వుంటారు మీరు. మీ వంటి 
వారు (కాటూరి, విశ్వనాథ, బాపిరాజు) అంతా పూర్వం ఏ కాలంలోనూ 
ఏక కాలంలో దర్శన మిచ్చి వుండ రనుకుంటా. 
బాపిరాజు : నువ్వునేనూ కలసి 
పువ్వులో తేనెలా 
నువ్వు నేనూ కలసి 
కోకిల గొంతులా 
గొంతులో పాటలా! 
నువ్వు నేనూ కలసి 
వన్నెల వెలుగులా 
వెలుగులో వాంఛలా 
నువ్వునేనూ కలసి 
గగన నీలానిలా 
నీలాన శాంతిలా (సన్నగా పాడతాడు) 
నుధురవాణి : నువ్వూ నేనూ కలసి అని తెగ పలవరిస్తున్నారు ఆమె మీ ఊహా ప్రేయసి శశికళ 
కాదు గదా! అన్నట్టు మీరు మిత్రుల యిళ్ళకు వెళ్ళినప్పుడు తల సావిడిలో 


మిసిమి జూన్‌ 1996 1193 | 


మధురవాణి 


బాసిరాజు 
మధురవాణి 


మధురవాణి 
బాపిరాజు 


మధురవాణి 


నిలవక సరాసరి వంట యింటిలోకి వెళ్ళి వాళ్ళ వంట పనుల్లో కూడా చేయి 
చేసుకునే వారట. మీ ప్రియురాలు అలకాపురి వాసి కాదు కదా! 


: భోగీర లోయ సహా వైత్యాల (ప్రవాసి యైన శిల్ప సుందరిలో నే నామెనే పాడ 


గన్నాను. శిల్పాలు, చిత్ర లేఖనాలు, సంగీత సాహిత్యాలలో ఆమె విలాసాలనే 
తొంగిచూశా. పురాస్మృతుల్ని రేపుతుందే కాని ఆ శశికళా దేవివలె నన్ను 
పల్కరించదు. నేనెంత అలమటించినా, చీదర పడి శివమెత్తి ఆమె కోసం తిరిగినా 
చివరికి “నీకు ఇవతలా, నాకు అవతలా తెర యున్నదె బాలా”! అని వాపోయా. 
ఈమె నా ఊహా సుందరి. ఆవిడనే కృష్ణ శాస్త్రీ, టాగూరు ' ఊర్వశి” అన్నారు. 
ఆమె యభవ, ఆమె సద్యో యౌవన, ఆమె అయోనిజ, ఆమె ఎవరకీ ఎంత 
వలచినా గృహిణి కాదు. 

అతీం(ద్రియ భోగ్యమైన ఆ వస్తువు ఆలింగమున యిముడునా? ఇముడ దని 
రవి కవే అన్నాడు. మీ కళాకారులందరిలో (స్త్రీ, ప్రకృతి కెక్కువ పాళ్ళుంటాయి. 
(పురాణం గారిలో (స్త్రీ పాళ్ళెక్కువయే ఇల్లాలి ముచ్చట్టురాశారు) స్వామీ మీకు 
వ్యవహార దక్షత కూడా తక్కువే నని కాటూరి వారన్నారు. లాయరుగా, అధ్యా 
పకుడుగా, పత్రికా సంపాదకుడుగా దేంట్లోనూ మీరు దక్తుడనిపించుకో లేదట. 
కళా సృష్టి లేని చోట నాహృదయం రమించదు. 

స్వామీ మీరు ప్రయోజకుడయితే మా బాపిరాజు, బాపిబావ కాకుండా 
పోయేవారు - కల్ల కపటం లేని పని వాని వంటి వారు. మీ అమాయ కత్వంతో 
మీరు లోకాన్ని జయించారు. కర్మం చాలక ఎవరేనా వకాలతు ఇచ్చినామీరు ముష్టి 
లక్ష్మీనారాయణ తోటలో పుష్ప జాతుల్ని గూర్చి చేతులు త్రిప్పుతూ ప్రసంగం 
చేస్తూ వుండేవారు. ఎలాగో మిమ్మల్ని పట్టుకుని కోటు పాగా తగిలించి కోర్టులో 
కూర్చోపెడితే మీ ముసిముసి నవ్వుల్ని చూసి మీ (ప్రతిపక్ష వకీ లేదయినా 
అడిగేవాడు. సబ్‌జుడ్డి కూడా బాపిరాజు గారూ! ఎంత వరకు వచ్చింది మీ నవల 
అని అడిగే వాడు నవ్వుతూ, జేబులో డబ్బు వేసుకొని పిల్లడి జ్వరానికి మందు 
కొనడానికి బజారు కెళ్ళిన మీరు ఆ సొమ్ముతో ఏ నక్కషళ్లి బొమ్మలో, కాళహస్తి 
కంచు విగ్రహమో కొనుక్కొచ్చే వారు. ఆ బొమ్మల పని తనం ప్రాశస్త్యం గురించి 
లెక్టర్‌' లిచ్చేవారు. ఆలివర్‌ గోల్డ్‌స్మాత్తు మళ్లీ మీలా అవతరించాడని అంతా 
అనుకునేవారట. 

నేను పిల్లల (ప్రపంచంలో యిట్టే యిమిడి పోతాను. నాకు పిల్లల పోషణ 
వ్రైరాలన్నీవచ్చు, ఎలాటి మంకురు బిడ్డ కానీ నా బుజాల మీదకు పాకవలసిందే, 
నేను వారితో ఆడతా, పాడతా- 

మీరు పసి వారు కాబట్టి పసి వాళ్ళతో యిట్టె కలిసిపోయేవారు. 

పిల్లలకు వలెనే నాకు కొత్త-వాళ్ళంటే కాస్త బెరుకు, చప్పున కలవలేను ఎందుకో, 
నా పాండిత్యం అంతా గురుముఖతా నేర్చుకున్నది కాదు. 

సభలలో రక్తి తగ్గినపుడు పిలవండి బాపిరాజును అనే వారట గదా అప్పుడు 
మీరు- గవళ్ళ పెల్లాయి కూతురు కడు చక్కనిదని సూతురు, అని ఎత్తుకంటే 
అంతా ముసి ముసి నవ్వులేట! అవును ఇంతకీ మీ గురువు గారు ఎవరు? 


మధురవాణి 


బాపిబొవ 
నుధురవాణి 


] [మిసీమి జూన్‌ 1996 


ః [ప్రమోద కుమార చటన్రీ. వారికి ముందు రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాలూ 


వున్న కూళ్లే దొరగారు. 


: అవును మిమ్మల్ని కులపతి అడివి బాపరాజు గారని పిలుస్తారు. కులపతి అంటే 


యిటీవల ఎన్‌.టి. ఆర్‌ గారు సాధించిన కులపతి కొదు గదా కొంపదీసి? 


: సాహిత్యం, చిత్ర లేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం యీ అయిదు కళలు 


ఎంత సన్నిహితమైన వంటే పంచనదీ పరినేష్టిత మైన పంజాబు వంటిది కళ. 


౩ కోనంగి నవల లోని కోంటి కోనంగి మేరే నటగా మీ హాస్యానికి ఆంధ్ర దేశమంతా 
వేదికట కదా? 

: కొంత స్వానుభవం కూడా వున్నదనుకో. 

2 కవులు మీరు చి(త్రకారుడనీ చిత్రకారులు మీరు కవి అనీ మీకు రావలసిన కీర్తి 


దక్క కుండా చేసే వారట, ఎంత వరకు నిజం. 


; అది ఒక చమత్కారం అంతే. శశిని ఒక తల్లికీ మరో తల్లికి కళనూ పంచియిస్తానని 


అన్నా. చంద్రుడు కవిత్వానికి అధిపతి, వెన్నెలంతా కవిత్వమ్‌. సూర్యడు వర్గపతి 
చిత్రలేఖనానికి అధిపతి. 


: బావుంది సూర్యుడ్ని ఒకరికీ చంద్రుడ్ని ఒకరికీ యిచ్చారన్న మాట. అయితే 


శశికళను భువి నుండి దివికి పంపారు గాని అక్కడిది యిక్కడకు తేలేదన్న 
మాట. 

'అతడు గీసిన గీత బొమ్మె 

అతడు పలికిన పలుకు పాట్టై 

అతని హృదయములోని మెత్తన 

అర్థవత్సు తియ ? అన్నారు విశ్వనాథ 


: నాభార్యకు చిన్నప్పుడే నెర్వస్‌ (బ్రేకెడవున్‌ వల్ల కదల లేని స్టితి, నన్నెప్తుడూ తన 


దగ్గర చూచోమని అడిగేది, మా అమ్మాయికి పోలియో వచ్చి చిన్న తనంలోనడక 
పోయింది. అయినా ఆ పిల్లకు కావలసిన ఆత్మ శక్తిని సమకూర్చా. 

పిల్లల్ని కనడం ఒక్కటి చేతగాదు కాని మీరు ముమ్మూర్తులా (స్త్రీయేనని 
అనేవారట కాటూరి వెంటేశ్వరరావుగారు. మీ నోట్లో ఆడ వాళ్ళకి మల్లే 
నువ్వుగింజ నానదట ' ఎండి మియాన్‌' కథేమిటి స్వామీ! 

ఆస్వాల్న్‌కూట్లే గారితో అజంతా, ఎల్లోరా గుహలు తిరిగి తిరిగి (ప్రకృతి 
సౌందర్యం వెల్లి గొన్న తావేదో వెతుకులాడాను. ఆ అన్వేషణలో ఒక రాత్రి పాపి 
కొండల మీద ఒక అడివిలో చిక్కడ్డాము. అక్కడ అన్నీ లతాని కుంజాలే, పారే 
సెలయెళ్ళ పక్కన తల లూపుతున్న ఎత్తయిన ఒత్తయిన చెట్టు, అక్కడక్కడా 
రాతి బండలు, వాటి మీద ప్రతిఫలించే పండు వెన్నెల. అలసి సొలసినేను అల్లంత 
దూరాన ఓ రాతిబండ మీద మేనువాల్చి చల్ల గాలికి నిద్రలోకి జారా. తర్వాత 
చెప్పారు అప్పుడు కూళ్లేదొరగారు ఒక అద్భుతమైన దృశ్యం చూశారట. ఆ 
వెన్నెల అంతా ఒక (స్త్రీ వమూర్తిలా రూపుగొని బాపిరాజు గారిమీద 
వాలిపోయిందట. ఆదృశ్యాన్ని కూ(ల్లేదొరగారు బొమ్మ కెక్కించి నాకు 


మిసీమి జూన్‌ 1996 ][ 


మధురవాణి 


నుధురవాణి 


బాపిరాజు 


మధురవాణి : 


బహూకరించారు. అదే ' ఎండిమియాన్‌' 


* దాని మీద మీరు రాసిన పాట వినిపించరూ? 
బాపిరాజు ; 


పొడూన పాట. 
చంద్రలోకం తూర్పు దెసలో 
సూర్యలోకం పళ్చిమంలో 
చిన్నిలోకం ఒకటీ ఉన్నాదే 
ఓనా వెన్నెలా చిన్నారి పడుచా 
ఆలోకమేలే కన్నెరాశివి 
నువ్వే నువ్వేనే 
ఆమే శశికళ, 


* తెలుగు భాషకు ఆ భాషా మాధుర్యానికి చక్కగా సవర షట్భ(క్రవర్తులు'ఎవరు 


అనే ప్రశ్నవస్తే చిలక మర్తిలక్ష్మీ నరసింహం, శ్రీపాద సుబ్రహ్మణ్య శా స్త్రీ, విశ్వనాథ 
సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, అడివి బాపిరాజు, వుల్దాది 
రామకృష్ణశాస్త్రి, అంటారు. స్వామీ! మీ వేషం ఏలా వుండేది? 


: ఏంవుంది. ఖద్దరు పంచె, ఖద్దరు లాళ్ళీ, పైన ఉత్తరీయం, దువ్వని శిరోజాలు, 


కాళ్లకు బందరు చెప్పులు - యిదీ నా వాలకం. 

స్వాతంత్రోద్యమంలో కారాగార క్లేశం అనుభవించారట గదా! మీ కైవరైనా 
మిత్రులు డబ్బిస్తే, దాన్ని ఎదురైన కుచేల మిత్రుల చేతుల్లో పెట్టి నిర్వి చారంగా 
యింటికి వచ్చేవారట. నాటి తెలుగు సాహితీ వనంలో మీరో రసాల వృక్షంలా 
నిలబడి అన్ని వైపులకు చేతులు సాచారు. మీకు స్వరాభిషేకం జరిగిందిట! 'నాకు 
గురుత్వం వహించిన నా శిష్యులని కూట్లే దొరగారు ఒక పుస్తకాన్ని మీకు 
అంకితం చేశారట. ఎంత అదృష్టం? మీరు విశ్వనాథ వారు సూర్య చంద్రుల 
వంటి వారు తెలుగు సాహిత్యాభిమానులకు. 


: పూర్వ కవుల ఆఖరు కాపు(శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, నవ్య కవుల ప్రథమ 


సంతానం రాయప్రోలు సుబ్బారావు, ఆ తర్వాత (శ్రీశ్రీ నవ్య కవిత్వంలో 
వంకరకొమ్మ. 
హైదరాబాద్‌లో మీజాన్‌ పత్రిక నడిపే వారట, ఒక రకంగా పత్రికల్లో సీరియల్‌ 
నవలా రచనకు ఆద్యులు మీరేనట, మీజాన్‌లో సినిమా కాలం ప్రవేశపెట్టింది 
మీరేనటగా. 

ఆ కాశ మళ్లెదీవి 

ఆ మల్లెపూల తావి 

అల్లడుగొ బావ చూడు 

అల్లారు ముద్దబావ, అడివి బాపబావ. 


: ఖాన్‌ బహదూర్‌ అహ్మద్‌ నవాజ్‌ జంగు అల్టుడైన గులాం మహ్మద్‌ కలకత్తా 


వాలా 'మీజాన్‌' పేరుతో మూడు పత్రికలు పెట్టాడు. ఇంగ్లీషు, ఉరుదూ, 
తెలుగూ. మూడు మూడు విధానాలు, తెలుగు మీజాన్‌ మాత్రం నిజాం వ్యతిరేక 
శక్తులను సమర్థించేది. ఆంధ్ర మహా సభను సమర్దించేది. ఓ మాటు శివ 


నుధురవాణి 


బాపిరాజు 
మధురవాణి 


బాపిరాజు 
నుధురవాణి 


నుధురనాణి 
బాపిరాజు 


మిసిమి జూన్‌ 1996 


శంకర స్వామి గారు మా ఆఫీసు కొచ్చిచూసి యిలాటి వాళ్ళను పెట్టుకున్నా 
వేమిటోయ్‌ అని గట్టిగా విమర్శించారు. నేను మా సిబ్బందిని సమర్దించాలి గదా. 
ఇలా అన్నా. వీణ ఎలావుంటుంది? ఒకతీగ షడ్డ్‌మం పలుకుతుంది, మరొకటి 
రిష భం పలుకుతుంది. ఇంకొకటి గాంధారం, నాలో ది దైవతం, మరొకటి 
మధ్యమం, ఆరవది నిషాదం. ఏడవది పంచమం, సరిగమపదని, ఈ వరుసలో 
సప్తస్వరాలు పలికితేనే వీణ. కనుకనే సప్త తంత్రి అన్నారు దానిని, నా స్టాఫ్‌ కూడా 
వీణ వంటి వారు. అంతా కలిసి పత్రికను తయారు చేస్తారు. నా కిష్టమైనవే 
వుండాలి. తక్కినవి వద్దు అంటే ఎలా? 


* మీరు మీ స్టైఫ్‌ను సమర్ధించిన వైనం అమోఘం. “ఓ పలనాటి ఎలమందా, 


పలవరిస్తావా జైలు కొ ట్లుల్లో!” అని పాడితే పరిసరాలన్నీ మారు(మోగేవి. అలాగే 
“*లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!” అని పాడితే జనాలు ఉ(ర్రూతలూగే 
జంట కదా! ఒక సారి అడివి బాపిరాజు గాంధీజీ వంటివాడు అని పడటానికి 
బదులు 'గాంధీజీ వంట వాడు? అని పడిందట ఓ పత్రికలో, నిజమేనా? 


: నేను నిజంగా మంచి వంటవాడినే. 
* అన్నట్లు మీరు వ్రాసిన '* ఉప్పాంగి పోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగసింది 


గోదావరీ,”” అందరికీ వచ్చు. 


2 ఓ మాటు మా అమ్మ జైల్స్‌ వున్న నన్ను చూడ్డానికి వచ్చి కంట తడిపెట్టింది. 
: అప్పుడు మీరు చెప్పినగేయం - “కటకటాల చేయిచాచి, కౌగలించి బొజ్జతడుము 


అమ్మచేయి అమృత రేఖ, అమ్మ ప్రేమ ఆర్లవమే నన్నారు నాకు గుర్తు. మీ వ 
జైైల్లా మిమ్మల్ని చూడ్డానికి ఖద్దరు చిరె కట్టుకు రాలేదని మీరామె 
మాట్లాడలేదట, పాపం. 


; తెలుగు వారికి నేటికీ తెలుగు వారిమీదా, తెలుగు తనంమీదా అభిమానం లేదని 


చాలా ఆవేదనపడ్డా. 
“తెలుగు తనము జారిపోయిన 
తెలివి మాలిన తెలుగువాడా 
పేరు మార్చుకు దారి నడువుమురా 
నీ దారిలో నే ఊరిపోవుమురా' అనిరాశా, 


: మీగేయం “డూడూ బసవన్నా' ఎలా మర్చిపోడం? మీ బొమ్మల గురించి చెప్పండి. 
2 జైల్‌ వేసినవిగాక ద్వారం వెంకట స్వామి నాయుడు గారి వయోలిన్‌ కచ్చేరీ, 


రామప్ప దేవాలయంలో నాగినీ నృత్యం, సాలార్‌జంగ్‌ మ్యూజియంలో నవాబుల 
హుక్కా, నా పెనసలు స్కెచ్‌లు కూడా చాలా పేరు పొందాయి. దామెర 
రామారావుగారు, కవి కొండల వెంకటరావు గారు నా సతీర్జులు, నా శబ్ద బ్రహ్మ 
చిత్రం డెన్మార్క్‌ చిత్ర ప్రదర్శన శాలలోవుంది. 

ఆం(ధుల (ప్రతిభ ఆం(ధ్రుల కీర్తి 

ఆఖరు కాదని ఆరిపోవదని 

మోగింపమ్మా జయజయధఢం కా 

తెలుగుగానమూ, తెలుగు నాట్యమూ 

తెలుగురంగులూ, తెలుగు తేనెలూ 

ఆగిపోదనీ అందం వీడదని 

రూపంచెడదనీ, రుచులు తగ్గవనీ 

మోగింపమ్మా జయజయథఢంకా 


మిసిమి జూన్‌ 1996 | [197 | 


మధురవాణి 


బాఎరాజు 


నుధురవాణి 


బాపరాజు 


: విశ్వనాథ వారు మీతో “బావా నీకున్నంత భావనాశక్తి నాకు లేదోయీ! నాకున్న 


భాషా పాటవము నీకు లేదు! అంటే మీరు నవ్వేసేవారట, విచారించ కుండా 
యితరులు చెప్పేది నమ్మటం అనే లక్షణం మీలో ఉండేదట. విశ్వనాథ వారికీ 
మీకూ తేడాలు యిందువళ్లే వచ్చాయట. 


2 ఇదేమిటోయి అని వారనగానే నవ్వేసి మర్చిపోయేవాడిని. 1935-39లలో 


బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా చాలా పనిచేశాను దాని అభివృద్దికి, 
అప్పుడు కాటారి వెంకటేశ్వరరావు గారు తెలుగు అధ్యాపకులు, మా యిద్దరి 
కలయిక ప్రకృతి పురుషుల కలయిక వలె వుండేది. మాకు “ముట్నూరి? వారు 
గురుదేవులు. 


: మీ ఇంటి పేరు 'అడివి' అయినా మీ సాహిత్యం నందనవనం. మీ సహచర్యంతో 


నవ్య సాహిత్యంలో బసవరాజు, బాపిరాజు, నండూరి సుబ్బారావు గారలు గేయ 
కవిత్రయం. 


నా గేయాలింకా అముద్రితంగా వున్నాయి, రాధా వసంత వద్ద ఉన్నాయి. నేను 


“మధురవాణి అనే నవల రాశా. తంజావూరు నాయక రాజుల్లో ప్రముఖుడైన 
రఘునాథ నాయకుని ఊరేగింపుతో యీ నవల ప్రారంభం అవుతుంది. కథంతా 
రఘునాథ నాయకుడు మధురవాణిల చుట్టూ తిరుగుతుంది. 


2 (త్రివేణీకి సహాయ సంపాదకుడుగా కొన్నాళ్ళు పనిచేశారట. 


సతీ అనసూయ- (ధ్రువ విజయం (1935) మీరా బాయి (1940) 
కళాదర్శకత్వం వహించారట, మీకు చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి వుందని 
గూడూరి నమశ్శివాయ అనేవాడు. ముట్నూరు కృష్ణారావుగారు మీ కళాత్నష్ణను 
చూసి మీకు 'కులపతి' అనే బిరుదు యిచ్చారట! ఆంధ్ర జాతీయ కళాశాలను 
ఆదర్శవంతమైన గురుకులంగా తీర్చిదిద్దారుట. మీ ఆఖరి రోజుల్లో ఏ వన్నా 
ఆర్థికమైన యిబ్బందులు ఎదుర్కొన్నారా? 

లేదు, ప్రా స్త్రేట్టక్షమీ ఆపరేషన్‌ కోసం రాయపేట హాస్పిటల్‌లో ఎడ్మిట్‌ కాగానే 
మా తమ్ముడు అడివి సత్యనారాయణ కొంత డబ్బుతో మద్రాసు వచ్చినా దగ్గరే 
వున్నాడు. డాక్టర్‌ ఎ.యస్‌. రామకృష్ణ ఆపరేషన్‌ చేస్తే నా మేనల్లుడు, డాక్టరు 
బుద్దవరపు కృష్ణారావు డాక్టరు గోవిందరాజుల సుబ్బారావు తోడు వున్నారు. 
పూర్తి ఆరోగ్యం వచ్చింది. నారాయణరావు నవల అచ్చు వేయించుకుంటున్నా. 
నారాయణరావు వల్ల వచ్చిన డబ్బుతో నా ఆఖరి రోజులు నిశ్చింతగా (ప్రశాంతంగా 
గడిచాయి. 


; మిమ్మల్ని గుర్తుంచు కోకపోవడం, మిమ్మలి మరిచిషోయినట్టు నటించడం, 


మీ ఆర్ట్‌ ఆల్బములు కూడా ప్రకటించక పోవడం, మేం ఎటువంటి దుర్దశలో 
వున్నామో చెప్పడానికి తార్కాణం. 

నువ్వటే, నువ్వటే 

పువ్వు వంటి వయసు 

నవ్వులాంటి సొగసు 

రువ్వి నాయెదపైన 

పరు? 


ఓ పువ్వు పూసింది 
- చలం 
అర్దరాత్రి అడివిలో పువ్వు పూసింది. చుట్టూ చీకటిని చూసి, భయమేసి, “అమ్మా అని 
ఏద్భింది. ఆకులూ, తొడిమలూ దగ్గరగా తీసుకుని భయం లేదని పూయించాయి ఆ తెల్లని పసి 
పువ్వుని. 
“ఏదీ 9” అంది పువ్వు, 
“ఎవరు?” అంది తల్లితీగ చీకట్టోంచి. 
“నన్ను నీ దగ్గిరికి తీసుకు వొచ్చాడూ - అతను.?! 
“ఎవరు తీసుకొచ్చారు? నేను తెచ్చుకున్నాను నిన్ను; నా గారాబాన్ని, నా బాంగారాన్ని, నా 
ముద్దుల మురిపాన్ని, నిన్ను.'' 
“నువ్వేనా? ఎవరో అనుకున్నాను, నువ్వేనా నా చేతిని పట్టుకుని నక్షత్రాల మధ్య నించి 
ఆడుతో, నవ్వుతో, అట్టా తేలివొచ్చి నన్నిక్కడ దించింది? ఓ సారి కనపడు ! ” 
““తెల్దారనీ, నన్ను చూద్దుగాని, ఇప్పుడు పడుకో.'' 
“భయమేస్తోంది... కిందికి పడిపోతానా? 
“నేను పట్టుకున్నాను కదూ!'' 
“ఆకలేస్తోంది అమ్మా!!! 
పువ్వునోట్లోకి వెచ్చగా, తియ్యగా, వొంటినంతా సంతోషంతో నింపుతో పాలు వొచ్చాయి. 
““వొచ్చావా?”' అని వొళ్లో పెట్టుకుని వూపింది గాలి. 
“అమ్మా! ఏమిటి అట్లా పాకుతోంది నా వెనక? 
“ ఏం లేదు; అది పాము. తిండి కోసం తిరుగుతోంది. 
“నన్ను తింటుందా ?”” 
“నిన్నెందుకు తింటుంది? చాలా మంచిది. పిట్ట పిల్లల్ని తింటుంది! మన జోలికి రాదు.'' 
పెద్ద పెద్ద చెట్ల వెనక నించి అర్దచంద్రోదయ మౌతోంది. కళ్ళు పెద్దవిగా విప్పింది, పువ్వు. 
చెట్ల కొనలు మెరుస్తున్నాయి. నేల మీద సందుల్టొంచి ధారలుగా వెన్నెల పాకుతోంది, చీకటిని 
పక్కలకి తోసుకుంటో, చుట్టు అడివిని చూసి- 
“చూడు, అమ్మా! చూడు” అంటో చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు. 
నిద్ర కళ్ళతో పాడుతోంది తల్లి. 
తలెత్తి తల్లివంక చూసింది. 
“ ఎంత అందంగా వున్నావు అమ్మా!'' 
తన కళ్లకి అందక తల్లిని తీగెలు'చీకట్టులోకి పెన వేసుకున్నాయి. పరిమళాలలో విరబోసుకుని 
నల్లని నీడల్లో వూగుతున్నాయి ఆకు గుబుర్జు. 
“ ఎవరి మీద నమ్మా కావిలించుకుని అల్టుకున్నావు? అత నెవరు-గంభీరంగా అట్టా 
నుంచున్నాడు నీ బరువు మోస్తో?” 
“మీనాన్న | 
““ అమ్మా, అమ్మా, అమ్మా! ఎవరు అట్లా కిర కిర మంటారు? అమ్మా, పట్టుకో నన్ను.” 
“ అవి కోతులు, మీ నాన్న కోసం వాస్తాయి. నిన్నేం చెయ్యవు అవి." 
““మరి నాన్న వాటిని...” 


తన పేరు పిలుస్తున్నారు. పాడుతా వెన్నెలలో తేలి తనచుట్టూ మూగుతున్నారు పుష్ప కిన్నెరలు. 
తనెరుగును వాళ్లని. 

““పుట్చావా? నువ్వు ఇక్కడ పుట్టావా?'' 

- చుట్టు మూగి, పువ్వుని కడుగుతున్నారు. రేకుల్లో చిన్న చిన్న నొక్కులు అందంగా 
దిద్దారు. మంచు ముత్యాల హారాలు వేశారు. వాళ్ల వెనక తనకి కనపడకుండా నీడలో ఎవరు 
నుంచున్నారు? తనకి తెలుసు ఎవరో! ఎప్పటెప్పటినించీ, అనంత కాలంనించి, అనేక రూపాలలో, 
అనేక లోకాలలో, అనేక ఆనందాలతో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనను వొదలని ఆ నీడ 
ఎవరు? 

తన తలపై నుంచి, చీకట్లలో నించి తియ్యని పిలుపు. దూరంగా దేని కోసమో అరుపు, 
ఆకులన్నీ నిలిచి వింటున్నాయి. గాలి చిన్న తరంగాలతో పులకరించింది. 

ఎవరు? ఎవరు? ఎంత వెతికినా కనిపించని ఎవరు? 

“అమ్మా! అమ్మా! ఎవరు?” 

కోయ్రైత్తున్‌ 

“ ఎవర్ని పీలుస్తుంది?" 

“(పియుణ్లి.'' 

Lowey 

“చీకటి. 

“మళ్లీ పిలవ మను.’ 

“పిలుస్తుంది.'' 

“ ఎంత అందమమ్మా ఈ లోకం? నే నెక్కడ వున్నాను ఇక్కడికి రాక?” 

పువ్వుకి ఎదురుగా, పెద్ద కాంతి పుష్టం అంధకారపు తూర్పు శాఖన వికసించి జ్వలిస్తోంది. 
తేలికగా తనని కప్పి నవ్వించే మబ్బు తెరలోంచి తన వెలుగు చేతుల్ని జాస్తోంది పువ్వు వేపు. 

ఉత్సవాలు, వాయిద్యాలు, అరువులు, సంతోషాలు. 

పూజిస్తున్నారు. తోరణాలు కడుతున్నారు. జయ జయ ధ్యానాలు చేస్తున్నారు. 

(ప్రతి మబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు. ఆత్రుతగా సంతోషాన్ని ఆపుకో లేక ఇటూ అటూ 
పరుగెత్తుతున్నారు. అనిల కుమారులు దుమ్ము దులుపుతూ, అందర్నీ మేలుకోమంటూ, ఎండిన 
ఆకుల్ని దూరంగా తోసేస్తో. చెట్టు గాలిలోకి నోళ్లు తెరుచుకొని ఆరగిస్తున్నాయి (ప్రథమ 
'భో జనాన్ని. 

కాంతి, కాంతి (ప్రపంచ మంతా కాంతి. ఆకాశాన్నంతా ఆనందంతో నింపుతో కాం 
అలలమళ్లే కాంతి విరుచుకు పడుతోంది లోకంమీద. 

లోకం రూపమే మారింది. సగం చందమామ నవ్వుతో నమస్కరించి ఆకాశం లోపల 
కరిగిపోయినాడు. లోకాధిపతివలె వెలిగిన వేగుచుక్క భయంతో ఏ మూలకో వొదిగాడు. 
మబ్బులు సిగ్గుతో రంగుల్ని కడిగేసుకుని, తెల్లని వొళ్లతో పక్క పక్కల ముడుచుకున్నాయి. 

దేదీష్యమానమైన కాంతితో ఎర్రగా, ఎక్కడా కల్మషాన్నీ, అంధకారాన్నీ, అల్పత్వాన్నీ 
సహించని, క్షమించని దివ్య నిర్మల తేజస్సులు కుమ్ముకుంటో బయల్దేరాడు మార్తాండుడు. 

పక్షులన్నీ రెక్కలు చాచి ఎగురుతున్నాయి. మృగాలు వొళ్లు విరుచుకుని కదులుతున్నాయి. 


] మిసిమి జూన్‌ 1996 


పవన కుమారులు చెట్ల ఆకుల చివర్లలో కూచుని భయంగా చూస్తున్నారు. 

సమస్తమూ మరిచి కళ్ళు తెరుచుకుని చూస్తున్న పువ్వు వైపుకి త్మీక్షంగా ఒక్క కిరణాన్ని 
విసిరాడు సూర్యుడు. 

“చచ్చాను” అని కళ్ళు మూసుకుంది కన్య. వొళ్లంతా వాణికింది. దెబ్బతిన్నట్టు సామ్మసెల్లింది. 
తానంతా ఎ(ర్రగా ఐపోయింది. ఒక్కసారి తన మొదట్లోంచి', నేల లోంచి చీల్చుకొని తనలోకి 
దిమ్మరించే అమృతంతో తానంతా నిండిపోయింది. 

“' అమ్మా!” అని ఒక్క అరువు అరిచింది. భయం కాదు. సంతోషం కాదు. చావుకాదు, 
పుటక కాదు, నవ యవ్వనం. 

తనలోకి ఆ లేత ఎండ, వెన్నెల, కింది గడ్డి నవనవ, ఆకాశంలోని నీలపు నునుపు, తన తండ్రి 
కొమ్మల బలం, కోయిల కంఠంలోని జూలి, గాలిలోని అర్దం లేని అల్లరి, తన తల్లి వేళ్ల కింది 
భూమిలోని అనర్గళ సారం - అన్నీ ప్రవహించాయి. 

తన రేకుల్లో తళతళలు, తన యీనెల్లో నున్నటి వుబుకు, తన బొడిపెల్లో పగలడానికి 
సిద్దమైన మదపు సౌరభం, తన తొడిమలో విశాలమౌతున్న బలం, తన సమస్తంలో ఆగని, 
అంతులేని, కారణంలేని కాంతి. 

అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో, పైన దొర్లి సము(ద్రము అలల మళ్లే మూర్చలు 
తెప్పించే పరిమళం, తనని, తల్లిని, గాలిని ఆకాశాన్ని నింపి, పార్లే అలలుగా, జ్వాలలుగా తన 
లోనించి పరిమళాలు. 

పట్టలేక ఫక్కుమని నవ్వింది. ఆ నవ్వు ఎండకే కాంతి నిచ్చింది. 

ఆ మత్తుకి, ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావొద్దా? గాలి యీ వార్త ముల్లోకాలలో 
(ప్రకటించవద్దా? ఆ కాంతి అంతా ఒకటై తనకి హారతి ఇవ్వద్దా - యీ చెట్టు, పక్షులు, కీటకాలు, 
మృగాలు, యీ అనంతాకాశం, సూర్య చంద్రులు యీ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం 
సృష్టి పొంద లేదా? 

తన ముందు ఇం కెవరు? 

అల్లరిగా గంతులే సింది. చప్పుట్టు కొట్టింది. కళ్లలోంచే కాంతుల్ని విసిరింది. ఎవరు అటు 
వెళ్లినా ఆకుల వెనుక దాక్కుని తొంగి చూసి పక పక నవ్వింది. తన రేకుల్ని వూపింది. పరిమళాన్ని 
ఎక్కడా అంతం లేని భాగ్యం మళ్లే విరజిమ్మింది (ప్రపంచంమీద. 

సంగీతాలతో, నృత్యాలలో సోలుతో, తూగుతో, చుట్టూ మధుపాలు సేవించి వెంబడి రాగా, 
పూలని లెఖ్క కింద తలెత్తి చూడకుండా గర్వంగా యవ్వనంతో మదించి, వొంటి నిండా పచ్చని 
పుష్ప రజం చల్టుకుని పోతున్నాడు మధుపం. 

ఎండలో రజంలో అద్ది నల్లగా మెరిసే అతని దేహం, (క్రూరమైన తొండం, రక్తంవలె ఎ(ర్రనైన 
కట్టు. గాలిని శూలాలవలె గుచ్చే పెద్ద మీసాలు చూసి వాణికింది పువ్వు. 

“అమ్మా! ఎవరది?”* అని తల్లి ఆకుపచ్చ పమిటలో దూరింది. 

నవ్వి కూతురు తల నిరిమింది. 

“నీ జోలికి రాడులే”” అంది కొంటెగా తల్లి. 

“రాడా? ఎంత పాగరు?'' అంటూ ఆకుల్లోంచి సగం తొంగిచూసి, పరిమళాల్ని విసిరింది 
పువ్వు. వూపిరాడనీక మొహానికి అడ్డుపడి, రెక్కల బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి 


మిసిమి జూన్‌ 1996 [ [201 | 


ఆగాడు మధుపం. 

“అమ్మా! అగాడు' అంది భయంగా పువ్వు. 

తనని ఆగనీక, నిలవనీక, ఏమిటి ఆ బాధ? తియ్యని మత్తెక్కించే ఆ వేదన ఏమిటో తనకి 
తెలీక భయపెట్టి తనని తొందరచేసే ఆ కాంక్ష! 

తిరిగాడు తనవేపు. 

పొమ్మన్నాడు అనుచరుల్ని. మళ్లీ ఇంకోసారి కొత్త పూరజం అతని నిండా చల్లి అలంకరించి 
ఎగిరిపోతున్నారు మిత్రులు. చుట్టూ ఆకుల మీద వాలి నవ్వుతున్నాడ పోకిరి వాళ్లు. 

తనవేపు ఎగురుతున్నాడు అతను. బలంగా, థైర్యంగా అతనికి ఎవరు ఎదురు అన్నట్టు. 
ఎండలో మెరుస్తో, తేలుతో, గాలిని చీల్చుకుంచో వొస్తున్నాడు అనివార్యంగా. 

తన గర్వం, తన ఆధిక్యత, విజృంభణ - ఏమీ లేవు. దాక్కుంది ఇంకా లోపలగా. 

వొస్తున్నాడని భయం, సంతోషం. 

తీరా రాడేమోనని దిగులు, న్యూనత. 

వొస్తున్నాడని గర్వం. సిగ్గు. 

ఏమిటి అంత స్వతం([త్రం? 

ఏమిటి ఇంత ఆలస్యం? 

తను తప్పు ఇంకేం కనపడకుండా ఐ, తన చుట్టూ (ప్రాధేయపడి పాడాలి. 

తాను మాత్రం అందక, ఆకుల్గో, తప్పించుకుని వేధించాలి. 

నిర్హక్ష్యంగా, అవలీలగా ఆకుల్ని వొత్తిగించి, తనని నలుగురి ముందూ బాహాటం చేశాడ. 
క్రీగంటితో చూసి, “పో, ధూర్తుడా!'” అంది. కాని తన కంఠ స్వరమేనా అది? ఏమి టా 
తియ్యదనం, ఆ ఆహ్వానం? త నెంత (ప్రయత్నించినా తనకి లోబడని ఆ హృదయారాటం? 

వెడల్పయిన స్వరంతో, జుమ్ముమనే ఆ ఆపులేని (పీమగీతాన్ని అలాపిస్తో తన చుట్టూ 
తిరుగుతున్నాడు. వబుందుకాళ్లని తనవేపు జాచి, రెక్కల మీద రంగు రంగులుగా మెరుస్తో ఎండ. 
అతని వొంటి మీద రజపు మదపు వాసన తల తిప్పుతోంది. 

పొంగివచ్చే వరదమళ్లే ముంచేసింది తన కింకేం తోచకుండా ఆ మధుప గీతం. సము(ద్రపు 
హోరుమళ్లే రక్తపు పోటుమళ్లే. 

అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తల వొంచి ముందు కాళ్లతో (ప్రాధేయపడుతున్నాడు. 
“నీ కోసమే అనంత కాలం నుంచీ వెతుకుతున్నాను. నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు 
గుమ్మరిస్తాను. తలెత్తి ఒకసారి నావంక చూడు”! అంటున్నాడు. 

అన్నీ అబద్దాలు, కాని, ఎంత మధురమైన అబద్దాలు! 

నీ వొక్కతవనే నే నాకు అన్నాడు. ఆ పుష్ప రజమంతా ఎక్కడిదో? ధూర్తుడు. 

తెల్లని రేకలు మెరిపించి చిన్న నవ్వు నవ్వి దాక్కుంది, ఆకుల మధ్య, గాలి సహాయంతో. 

అతను బలహీనంగా, మృదువుగా కొమ్మల్లో దాక్కునే తన కోసం, ఇంకా రాడేం? వెళ్లి 
పోడుకదా? మెరుస్తో, రెక్కల వూపుతో, లెఖ్క లేని పువ్వుల మధ్య పువ్వుని అనవసరమని 
తలవూపింది సృష్టి రేకులు రంగు తప్పి ముడతలు పడ్డాయి. కేసరాలు ఒక్కొక్కటే వూడి 


[ ] [మిన్‌మి జూన్‌ 1996 


జాలిగా కింద ఆకుల మీద వాలి గాలి వూపుకి దుమ్ములో పడ్డాయి. కాని దృష్టిని తన గర్భం వేపు 
తిప్పి తననీ, తన అందాన్నీ, (ప్రపంచాన్నే మరిచింది పువ్వు. 

మబ్బుల నుంచి చివరి రంగుల్ని పిలుచుకుని సూర్యుడు ఎప్పుడు కడసారి శెలవు చెట్ట చిటారి 
కొమ్మల మీద గరుడుల నుంచి తీసుకొని వెళ్లిపోయాడో, ఎప్పుడు శాంతి గీతాల్ని వాయు 
కుమారులు పాడి కొమ్మల్లో కూచున్నారో, ఒక్క క్షణం విశ్రాంతి లేక తిరిగిన జీవులన్నీ 
ఎక్కడెక్కడ అన్ని వ్యావుర్తుల్నీ వొదిలి నీడల్లో వొదిగాయో, పక్షులూ, కోతులూ తన తలపై 
గుబుర్లలో ఎప్పుడు మాటు మణిగాయో గమనించనైనా లేదు పువ్వు. 

వెతికి వెతికీ మూల మూలలు దాక్కున్న వెలుతురిని మింగేస్తోంది వెయ్యి నాలికలతో చీకటి. 

మొదటి నక్షత్రపు మిణుకు మిణుకు లోంచి జారిన కాంతి రేఖ మీద కూచుని వొచ్చి 
నిలిచాడు తన ముందు. 

తనపేరు పిలిచాడు. 

“ ఎవరు” అంది పువ్వు. కాని తెలుసు తనకి, 

గజగజ వొణికింది. చుట్టూ చూసింది ఏడుస్తో. 

ల! అన్నాడు. 

“నా పాపాయి అంది. 

“నీ ప్రాణాన్ని నీ పాపాయి కిచ్చి నాతో రా !'' అన్నాడు నవ్వుతో 

““ఎట్లా రానూ!"అని అరిచింది చివరి అరుపు. 

తన చేతిని పట్టుకుని, కన్నీళ్లు తుడిచాడు. 

“చూడు 1!” అన్నాడు. 

లోకమంతా పెద్ద వెలుగు, అన్ని రూపాల్నీ, భిన్నత్వాల్నీ తనలో కరిగించు కుంటున్న మెత్తని 
వెలుగు. నేల మీద ఎండుటాకులనించి, ఆకాశాన నక్షత్రాల దాకా, అన్నిటినీ ఏకం చేసే దివ్య 
కాంతి, అంతా, అంతా, ఆ వెలుగంతా అతను. అన్ని చోట్లా అతను. 

పొట్టలోని ఆకళ్హని నింపుతో, పట్టుకు చీల్చుకుతింటో, చీకట్జో దాక్కుంటో, పిల్లలకి రసం 
తాగిస్తో, చంపుతో, ఏడుస్తో, నవ్వుతో, కోపంతో దూకుతో, ఆనందంతో వూగుతో - (ప్రతి 
మూలా అతను, తన పాపాయిని లాలిస్తో తాగిస్తో అతను. . 

“op” 

నవ్వుతో తన వార్దక్యం, నిరర్ణకత్వం, ఎండుతనం అంతా పోయి, బాల్యం. యవ్యనం, బలం, 
సంతోషం, మాతృత్వం, ప్రేమ, అన్నీ అతని ముందు అర్పించి మొక్కింది. 

అతని చెయ్యి పట్టుకుని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకింది. 

ఇంక భయమనేది లేదు, విచారం లేదు, సందేహం లేదు. సమస్తమైన ప్రసపంచంతో, కాలంతో 
ఆతి సన్నిహితు డతడు. అతని వేళ్లను పట్టుకున్న తన నింక ఏ మూల ఏ రూపంతో నిలిపినా ఆ 
కొత్త వుండదు. తన కోసం చేతులు జాచి వుంటాయి. చిరు నవ్వులు వెలిసి వుంటాయి. తన 
ఆగమనం కోసం గొప్ప విలువలు ఉంటాయి. 

ఆకాశంలో తేలుతో, భక్తితో అతని మొహం వంక చూసి పక్కున నవ్వింది- ఆనందాన్ని 
అణుచుకో లేక! 


జ్ఞానపీఠ్‌ పురస్కార [గ్రహీత శ్రీ విశ్వనాథ సత్వనారాయణ 
- ఆచార్య జి. సుందర రెడ్డి 


కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ శత జయంతి సంస్మరణ సమాలోచన సందర్భముగా 
వారి రచనా వైభవాన్ని, వారి అంతర్మథనం లోంచి చిందిన సుధారస బిందువులను మరోసారి 
రుచి చూడాలన్న మనశ్చాపల్యానికి దాసానుదాసుడనై చేస్తున్న మరో అపరాధమిది. తన అమృత 
హస్తాలతో విను వీధిన వెలసిన అందాల హరివిల్టు లో ఏడేడు రంగులనూ తనదైన లోకం లోనికి 
తోడుకొచ్చి ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచాన - కవిత, కథ, నాటకం, నవల, నాటిక, విమర్శ 
వురియు వ్యాస - రూపాలుగా ఆవిష్కరించిన అసమాన (ప్రతిభాశాలి (క్రీ విశ్వనాథ 


అచ్చెరువులొందించే అందాల పూదోట పరిమళాల పన్నీటి జల్లులు కురిపించిన ఆ మహనీయుని 
రచనా శిల్పం, భావ సంపద అనితర సాధ్యమైన శిల్ప చతురత వలన తెలుగు కళామ తల్లి దివ్య 
సొగసులు దేశం నలుమూలలా దీప్తివంతమైనాయి. బెంగాలీ సాహిత్యంలో గురుదేవులు రవీంద్రనాధ్‌ 
ఠాగూర్‌ మరియు హిందీలో జయశంకర్‌ (ప్రసాద్‌ వంటి లబ్ద పతిష్టులైన సాహితీ మూర్తులకు 
లభించినట్టు గానే ఆధునిక తెలుగు కావ్య రంగాన విశ్వనాధుల వారికి మహోన్నత స్థానం 
సం్రాప్తించి, విశ్వనాథుని రచనలలో (ప్రతి అక్షరంలోను వారి విశిష్ట వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టుగా 
కనిపిస్తూ “చిరయశస్వి' గా పాఠకుల హృదయాలలో వారి స్థానాన్ని పదిలంగా ఉంచే శక్తి 
నిబిడీకృతమై ఉంది. 


ఆం(ధ ప్రదేశ్‌లోని విజయవాడ పట్టణానికి 20 మైళ్ళ దూరంలోనున్న “నందమూరు' 
గ్రామములో సంస్కారమంతమూ, సంపన్నమూ అయిన ఒక బ్రాహ్మణ కుటుంబములో 1885 
సంవత్సములో విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. వీరి తండ్రి శోభనాద్రి గారు మిక్కిలి 
ఉదార స్వభావం గలవారు. నందమూరు గ్రామము లోని తన ప్రాథమిక విద్యనభ్యసించిన 
విశ్వనాథుల వారు. అటుపైన (శ్రీ, చెళ్ళపిళ్ళ వేంకట శ్నా స్త్రీ, గారి శిష్యరికంలో తెలుగు, సంస్కృత 
భాషా సాహిత్యాల అధ్యయనం చేసినారు. తదనంతరం వీరు తెలుగులో ఎమ్‌.ఎ. పరీక్షలో ఉత్తీర్లులై 
గుంటూరులోని ఆంధ్ర (క్రిస్టియన్‌ కాలేజిలో అధ్యాపకులుగా కూడా పనిచేసినారు. ఉద్యోగాన్ని 
వదలిపెట్టి ఐదు సంవత్సరాలు పాటు పుస్తక పఠనంలోనూ, రచనా వ్యాసాంగాన నిమగ్నమైన 
వీరు తదుపరి బందరు జాతీయ కళాశాలలో కూడా కొన్నేళ్ళ పాటు అధ్యాపక వృత్తిలో 
కొనసాగారు. పిదప విజయవాడ కళాశాలలో 21 సంవత్సరములు పాటు అధ్యాపకులుగా పనిచేసి 
పదవీ విరమణ చేసారు. వీరి (ప్రతిభా విశేషాలను గుర్తించి కరీంనగర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ 
పదవినలంకరించమని వచ్చిన ఆహ్వానం మేరకు కొన్నేళ్ళ పాటు అక్కడ పనిచేసారు. అప్పట్లోనే 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్టాన కవి పదవినిచ్చి వారిని సన్మానించడం జరిగింది. 


(శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు సంస్కృతం, తెలుగు మరియు ఇంగ్రీషు భాషా సాహిత్య 
రచనలో అనూహ్యమైన |ప్రజ్ఞాపాటవాలను కనబరిచారు. కేవలం సాహిత్య రంగాన్నే కాక సంస్కృతి, 
భారతీయ తత్వశా(స్త్రం మరియు కళారంగాలలో కూడా తనదంటూ ఓ (ప్రత్యేక స్థానాన్ని 


] [మిసిమి జూన్‌ 1996 


నిలబెట్టుకొన్న వారి వ్యక్తిత్వంలో సమగ్ర జీవన దృష్టి మరియు మానవతా విలువలతో కూడిన 

ఆలోచనా సరళి స్పష్టంగా గోచరిస్తాయి. ఆర్రతతో నిండిన వారి గుండెలో మహోన్నతమైన ' 
మానవతా విలువల పరిరక్షణకై పడే తపన కారణంగానే విశ్వనాథుని (ప్రతీ రచన జాతి శ్రేయస్సు 

పట్ల వారికి గల సంకల్ప బలానికి అద్దం పడుతుంది. అయితే ఆత్మాభిమానానికి మారుపేరైన 

విశ్వనాథుని వ్యక్తిత్వాన్ని తటస్థంగా పరిశీలించలేని కొందరు సాహిత్యకారులు, విమర్శకులు వక్ర 

భాష్యాలు చెప్పుతూ ఒక సాంప్రదాయాన్ని కించపరిచే ప్రయత్నం చేయటం వారి తెలివి తక్కువ 

తనానికి నిదర్శనం. 


'నన్నునెరుగరో! ఈ తెలుగు నాట మీరు విశ్వనాథ కులాంబోధి విధుని అంటూ (ప్రశ్నించే 
విశ్వనాథునిలో అహంభావం కన్నా ఆత్మస్థైర్యమే మెండుగా కనిపిస్తుంది. తన “రామాయణ 
కల్పవృక్షం! రచనకు ముందు మాటగా వ్రాస్తూ 'నా బోటి శిష్యుడు దొరకటం నా గురువులు 
చెళ్ళపిళ్ళ వేంకట శ్నా స్త్రి గారు జేసుకొన్న అదృష్టం. ఇటువంటి భాగ్యం తెలుగు కవులలో నన్నయ్య, 
తిక్కన వంటి మహా కవులకు సైతం దక్కలేదు, అంటూ చెప్పకలిగిన విశ్వనాథ వారి 
మనోనిబ్బరానికి, ఆత్మాభిమానానికి జోహోర్లు అర్చించాల్సిందే. “రామాయణ కల్పవృక్షం! 
రచనకు అత్యున్నత సాహితీ పురస్కారం “జ్ఞానపీఠ్‌ అవార్డు లభించిందన్న వార్త తెలియగానే 
వీరు తమ మిత్రులతో “ఇదెప్పుడో ఐదారు సంవత్సరా (క్రితమే రావాల్సింది అంటూ తన స్థాయిని 
చాటి చెప్పారు. వీరి ఈ ఆత్మాభిమానమే ఇతరులకు మతి మీరిన అహంకారంగా కనిపించింది. 
కొందరు విమర్శకులు, రచయితలు సైతం విశ్వనాథుని రచనా సంవిధానం పట్ల స్థిరమైన 
అభిప్రాయాలను ఏర్పరచుకొని కొన్ని (ముద్ర లకు లోబడి వారి సాహితీ వ్యాసాంగాన్ని వీక్షిస్తూ 
అనవసరం అర్హరహితమైన ఆరోపణలు చేయటం జరిగింది. నేటి యువతరం లోని నవ కవులు 
కూడా పొడి పొడి శబ్దాలతో కవితలను అల్టుతూ వాటిని జనమన లోకి ' జెట్‌ వేగంతో దూసుకు 
పోయేవిగా అభివర్ణించుకుంటూ సాంప్రదాయానికి, ఛాందస వాదానికి, ప్రాచీన కవితా రీతులకు 
తేడా తెలియని అయోమయ స్థితిలో గొప్ప వారిని కించపరిస్తే తాము గొప్పవారై పోతామన్న 
అభిప్రాయంతో అదే పనిగా విశ్వనాథుని వంటి మహనీయుల కావ్య శిల్పం పై 'ముద్ర లు 
వేసేందుకు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. 

విశ్వనాథుని వ్యక్తిత్వంలో వారి హాస్య ప్రయత్నానికి కూడా ఎంతో ప్రాధాన్యత లభించింది. 
తమ మిత్రులతో సరస సంభాషణ సాగిస్తూనే వారు మధ్యలో ఇతరులపైన, అప్పుడప్పుడూ 
తమపైన కూడా వ్యంగ్యోక్తులు విసిరే వారు. ఒక సారి ఓ సాహితీ విమర్శకునితో మాటాడుతూ 
“మీరు మీ నవలలో మిమ్మల్నే ఏ పాత్రలోనయినా చిత్రించుకున్నారా?' అన్న (ప్రశ్నకు బదులిస్తూ 
వారు “వేయి పడగలు?” నవలలోని ధర్మారావు పాత్రలోని మంచి గుణాలన్నింటిని విస్మరిస్తే ఆ 
పాత్రలో మీకు నేనే కనిపిస్తాను అన్నారట. 55 సంవత్సరములు పాటు తమ రచనా వ్యాసంగాన్ని 
సాగించి తెలుగు సరస్వతికి ముద్దుబిడ్డయైన విశ్వనాథుని రచనలలోనే కాదు వారి సాధనలోనూ 
ప్రత్యేకత కనిపిస్తుంది. ఛందోబద్దమైన రీతిలో ఒకే సారి సుమారు వందేసి పద్యాలను తమ 
మనఃఫలకం పై లిఖించుకొని ఆ తరువాత నిర్విఘ్నంగా వాటిని కాగితంపై ఉంచటంలో వీరు 
సిద్దహస్తులు. అదే గద్య రచనయితే వారు చెబుతూ పోతుంటే శిష్యులు వ్రాస్తూ ఉండేవారు. 


మొదట్లో “వేయి పడగలు' రచనలోని మొదటి మూడు భాగాలను స్వయంగా వ్రాయటానికి 
విశ్వనాథుల వారికి మూడు నెలలు పట్టుగా అటుపైన ఆ పద్రతికి స్వస్తి చెప్పి మిగిలిన వేయి పుటలను 
వారు చెబుతుంటే శిష్యులు 29 రోజులలో (వ్రాయటం జరిగింది. తరువాత వీరి ఏ నవలా రచనకూ 
నాలుగు రోజులు కంటే ఎక్కువ సమయం పట్టలేదు. ఇది వారి అద్భుత రచనా శక్తికి, (ప్రతిభా 
పాటవానికీ తార్కాణం. 





విశ్వనాథ సత్యనారాయణ -గారి వ్యక్తిత్వంలో పరస్పర విరుద్దమైన భావాలు ప్రస్ఫుటంగా 

గోచరిస్తూ వారి వ్యక్తిత్వ వికాసానికి, సమగ్ర అవగాహన శక్తికి దోహదం చేసాయి. ఆత్మాభిమానం, 

అరుదైన ఆలోచనా సరళి, మొక్కవోని ధైర్యానికి, ముక్కుసూటి తనానికి ప్రతీకగా నిలిచే 

గాంభీర్యత, ఉహా ప్రియత్వం, ప్రాచీన వైదిక సంస్కృతి పట్ల మక్కువ, పాశ్చాత్య సంస్కృతి, 

సాం(ప్రైదాయాల పట్ట జిజ్ఞాస, సహృదయత, వినమ్రత మరియు సూక్ష్మ పరిశీలనా దృష్టి వీరి 
యి. 


రచనలు :- విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు సుమారు వందకు పైగా (పచురితమైనాయి. 
అందులో అరవైకి పైగా నవలలే. వీటిలో “వేయి పడగలు', “చెలియలి కట్ట”, ' ఏకవీర, ' బద్దన్న 
సేనాని”, “(మోయు తుమ్మెద మరియు “హాహా హూహూ' ముఖ్యమయినవి. వీరు “పురాణ వైర 
[గ్రంథమాల అనే శీర్షికన ధారావాహికంగా ఇరవై నవలలు ప్రచురించారు. “వేయి పడగలు! నవలను 
నేటి భారత (ప్రధాన మంత్రి (శ్రీ పి.వి. నరసింహగావు గారు అప్పట్లో “సహ(స్రఫణ్‌ పేరిట 
హిందీలోనికి చేసిన అనువాద రచనకు భారత (ప్రభుత్వ సాహితీ పురస్కారం కూడా లభించింది. 
అంబడిపూడి హనుమయ్య గారు “ఏకవీర నవలను హిందీలోనికి అనువదించారు. "వేయి పడగలు’ 
నవలలో భారతీయ సంస్కృతి విరాట్‌ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ మానవ జీవిత విధానాన్ని 
కూలంకషంగా విశ్లేషించారు. “బద్దన్న సేనాని నవలలో హరిజన యువకుడైనప్పుటికీ బద్దన్న 
పట్టుదలతో జన జీవనాన్ని చైతన్య పరచి ఆనాటి పాలకుల దోపిడిని దౌష్ట్ర్యాన్ని అంతమొందించిన 
వైనాన్ని వివరించారు. 


“దమయంతి ద్వితీయ స్వయం వరం', “వేన రాజు వంటి నాటకాలలో సత్యనారాయణ 
గారు వర్తమాన (ప్రజా జీవన సమస్యలను వెలుగులోనికి తెచ్చేందుకు ప్రయత్నించారు. వీరు 
సంస్కృతంలో “అద్భుత శర్మిష్ట అనే నాటకాన్ని కూడా రచించారు. వీరి కథలలో “మాకీ 
దుర్గంలో కుక్క” మిక్కిలి (ప్రజాదరణకు నోచుకొంది. వ్యాస రచనా పరంపరలో సాహితీ 
విమర్శకునిగా, సమాజ సేవకునిగా, భారతీయ సంస్కృతి విలువల పరిరక్షణలో అలుపెరుగని 
సైనికునిగా కనిపిస్తారు. విశ్వనాథుని వ్యాస రచనలు ఐదు సం గ్రహాలుగా వెలువడ్డాయి. అన్ని సాహిత్య 
ప్రక్రియలలోనూ తన అనుపమాన ప్రతిభను కనబరిచినప్పటికీ విశ్వనాథునికి ప్రఖ్యాతి ముఖ్యంగా 
కావ్యరంగంలోనే లభించింది. విశ్వనాథుని పాదిలో అన్ని కావ్యరూపాలు దర్శనమిస్తాయి. 
“రామాయణ కల్పవృక్షం, “కిన్నెరసాని పాటలు' జనాదరణ పొందాయి. “కోకిలమ్మ పెండ్లి, 
'ఆంధ్రప్రశస్తి, “శృంగార వీథి, “శశి దూతం', “తెలుగు బుతువులు', “వరలక్ష్మీ త్రిశతి 
మరియు ' విశ్వనాథ మధ్యాక్క-రలు' వంటి రచనలు (ప్రశంస నీయమైనవి. 


| మిసిమి జూన్‌ 1996 


“కిన్నెరసాని” పాటలు రచనలో విశ్వనాథ సత్యనారాయణ గారి భావనా పటిమ, కల్పనా శక్తి, 
(ప్రకృతి చిత్రణలో అసమాన నైపుణ్యత కారణంగా మనోరంజకమైన కావ్యశిల్పం అద్భుతమైన 
రీతిలో ఆవిష్కరింపబడింది. జానపద సంగీత నృత్య కళారంగాల సుందర శిల్పాన్ని ఆకళించుకొని 
వినూత్న పద్దతిలో విశ్వనాథుని కలం నుంచి జాలువారిన ఈ గేయకవిత సంకలనం అమితమైన 
(ప్రజాదరణకు నోచుకున్నది. 'గిరి కుమారుని (ప్రేమ గీతాలు’ కావ్య రచనలో వ్యథాభరితుదైన 
(ప్రేమికుని హృదయములోని భావనలను మనోజ్ఞమైన రీతిలో చెప్పటం జరిగింది. 'ఆంధ్రప్రశస్తి 
రచనలొ ఆంధ్ర సంస్కృతి, సభ్యతల విశిష్టతను, తెలుగు ప్రాంతంలోని వివిధ కళా రూపాల 
జాన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. “రామాయణ కల్పవృక్షం! లో రామాయణ గాథలోని 
వివిధ ఘటనలను హృద్యంగా చి(త్రించడంలోనూ, పాత్రల స్వరూప స్వభావాలను మనోజ్ఞంగా 
వర్ణించడంలోనూ ఒక కవిగా విశ్వనాథుని విశ్వరూపం ప్రతిచోట కనిపిస్తుంది. ఆధునిక తెలుగు 
కావ్య రచనా ప్రక్రియలో “నభూతో నభవిష్యతి” అన్న చందోన విశ్వనాథుడు ఛందో బద్దమైన 
రీతిలో ఆవిష్కరించిన ఈ రచన మిక్కిలి (ప్రాశస్త్యం పొందింది. ఈ రచనలో వాల్మీకి 
రామాయణంలోని కావ్య వస్తువును, పాత్రలను వాటి మౌలిక స్వరూప స్వభావాలకు నష్టం 
కలుగకుండా జాగ్రత్త పడుతూనే ప్రతీ ఘట్టం లోనూ, ప్రతి పాత్ర స్వరూపంలోనూ నవ్యతకు 
చోటు కల్పిస్తూ కవి తన వ్యక్తిత్వానికి, ఆలోచనలకు ప్రతిబింబంగా ఈ రచనను అందివ్వడంలో 
చూపిన ప్రతిభ అసమానమైనది. సమకాలీన స్థితిగతులకు అనుగుణంగా పై రచనలోని (ప్రతి 
అంశాన్ని మలుపు (త్రిప్పుతూ అటు సొంప్రదాయ వాదులకు ఇటు ఆధునికులకు ఎలాంటి 
ఆక్షేపణలకు తావివ్వకుండా చేస్తూనే ఇందులో వాల్మీకి రామాయణంలోని కథా సంవిధానాన్ని 
అనుకరించటంలోనూ, ఆధ్యాత్మ రావాయుణంలోని అలౌకి కత్వాన్ని పదిలంగా 
అందివ్వటంలోనూ, తులసీ రచన ' రామచరిత్‌ మానస్‌' లోని భక్తి భావాన్ని సైతం బహు చక్కని 
రీతిలో విక్లేషించటం లోనూ విశ్వనాథుని రచనా పాటవంలోని సమతుల్యత, సమగ్ర దృష్టి సర్వదా 
శ్ఞాఘనీయం. పాత్ర చిత్రణకు అనుగుణంగా 'రామాయణ కల్పవృక్షం” లో రసావిష్కరణ 
చేయటంలో విశ్వనాథ రచనా శిల్పం లోని ప్రత్యేకత మిగతా రామాయణ కావ్యాలకన్నా 
భిన్నంగానూ, గొప్పదిగానూ ఉంటుంది. ఈ కావ్యంలోని వస్తు సామా[గి మరియు సౌందర్య 
శిల్పం బహుజనరంజకంగా భాసించడంతో పాటు పండితులు, విమర్శకుల మెప్పు పొందినవి. 


(శీ, మద్రామాయణ కల్పవృక్షంలో ని అహల్యఘట్టుం, అయోధ్య కాండంలోని పట్టాభిషేక 
పర్వం, అరణ్య కాండంలోని శబరి-ఘట్టం, కిష్కింధ కాండములోని ఆఖరి ఘట్టం, సుందర 
కాండలోని ఉషా-ఘట్టం, యుద్ద కాండములోని అంతిమ ఘట్టు వర్ణనలో విశ్వనాథుడు కనబరిచిన 
నైపుణ్యం అసాధారణం..ఈ రచనలోని వివిధ ఘట్టాల వ్యర్గనలలోనూ విభిన్న పాత్రల మనోభావాలను 
వ్యక్తీకరించడంలోనూ, మానవతా విలువల సమర్దనలోనూ కవి అభిప్రాయాలతో ఏకీభవించి 
పాఠకులు సందర్భోచితంగా అనేక భావాలకు, అనుభూతులకు లోనవుతూ తాదాత్మ్యం చెందటం... 
పరిపాటి. ఇటువంటి మహోన్నతమైన రచనకు 'జ్ఞానపీఠో అవార్డును బహుకరించి విశ్వనాథ 
సత్యనారాయణ గారి (ప్రతిభా పాటవాలను, వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని సన్మానించటం ఎంతైనా 
ముదావహం. 


నూతి చీకటి గొంతులో వినిపించిన అరమ రీతి 


- శివలింగం 
తాత్వికత అంటే అనుభవాన్ని హేతుబద్దంగా చెప్పడం. |ప్రతికవికీ ఒక తనదైన తత్వం 
వుంటుంది. అదే జీవన దార్శనికత. కవిత్వంలో అభివ్యక్తమయే తాత్వికత మేధాగత మైనా 
హృదయానుభూతి కలిగించే భాషలో వుండాలి. తెలుగులో అటువంటి తాత్విక కావ్యం బైరాగి 
“నూతిలో గొంతులు” ఇందులోని తాత్విక సూత్రాలు మానవహృదంతరాళంలో నిగూఢమైన 
ఆరాటంనుండి, తీవ్రావేదననుండి ఉద్భవిస్తాయి. జిజ్ఞాసువు హృదయంలోని తపన అన్వేషకుని 
గుండెలోని ఆర్తి తాత్విక చర్చలరూపం ధరించాయి. తాత్వికత వేధాస్త్రాయినుండీ 
హృదయస్థాయికి చేరుకుంది. బైరాగి నిరంతరాన్వేషి సందేహశీలి. సర్వం కామమయమని 
(ఫ్రాయిడ్‌, సర్వం అర్హమయమని మార్కు, మానవుల్ని కూడాకుక్కల్ని శాసించి నట్టుగా 
శాసించి బానిసలుగా పనిచేయించుకో వచ్చని పావ్‌లావు చేసిన ప్రయోగాలను బైరాగి అధ్యయనం 
చేశాడు. 
మేము వేలు చీకటంలో సెక్స్‌ ఉందంటాడు (ఫ్రాయిడ్‌ 
మేము కాలుచాపటమే ఆర్దిక విపర్యాస మంటాడు మార్కు 
గంట కొట్టగానే చొంగ కారుస్తూ 
పరుగెత్తే కుక్కలమంటాడు పావ్‌ లావ్‌ 
ఎలుకలమీద ప్రయోగాలు చేసి 
మీరే ఎలుకలన్నాడొక శాస్త్ర, వేత్త 
అనుమానం వేస్తున్నది మేమెవరం ఓ దేవా? 
సమకాలీన బౌద్దిక సిద్దాంత నిబద్దుడు కాలేదు. మేధస్సు నిరంతర జాగరూకత కలో వుంది. 
ఇలియట్‌ వేస్టిలాండ్‌కు, బైరాగి నూతిలో గొంతుకలకు పోలిక లున్నాయి. ఇలియట్‌ 
కవితాయా(త్ర శూన్యత, నిరాశా దర్శనంతో ఆరంభమై విశ్వాసం. సంప్రదాయం మజిలీకి 
చేరుకుంది. ఇలియట్‌ ఒక్కోమెట్టూ పైకి ఎక్కుతూ ఉన్నత కవితాశిఖరం చేరుకున్నాడు. 
“'నూతిలోగొంతుకలు' కావ్యం చీకటితో ఆరంభం. విశ్వాసంతో ముగింపు. 
రా(త్రి 
కాల రాత్రి 
కరాళ కాల రాత్రి 
ఆదిమ తమస్సులు ఆవరించాయి ఆకాశాన్ని. 
ఇలియట్‌ కావ్యానికి ప్రథమ (ప్రపంచ సం గ్రామానంతరం పాశ్చాత్య నాగరికతకు, సంక్షోభానికి 
బీడులే సంకేతం. బైరాగి కావ్యంలో శూన్యమైన మానవ జీవితయా(త్రకు చీకటి సంకేతం. 
ఇలియట్‌ కావ్యంలో దైనందిన జీవితదృశ్యాలూ, పాత్రల వెనక శుష్కనాగరిక జీవన వంధ్యత్వం 
ధ్వనిస్తుంది. బైరాగి సామాన్య మానవ జీవిత వైఫల్యం చిత్రించాడు. సంశయ కావ్యం అన్నాడు 
రచయిత. హామ్లెట్‌, అర్జునుడు, రాస్కల్నికొవ్‌లు కావ్యంలో నాయకులు. హేమ్రైల్‌ ప్రశ్న "10 
be or not to be, that is the question". ఉండట మా మరణించడమా అనేది. 
“నేరమూశిక్షులో సోనియా తండ్రి రాస్కాల్నికోవ్‌తో అంటుంది : 
“మనిషి దిక్కు, మొక్కులేని పరిస్థితిలో ఉండట మంటే ఏమిటో తెలుసా నాయనా”! 
అని. అర్జునుడు యుద్దరంగంలో బంధువులతో ఎలాయుద్దంచేసేదని (ప్రశ్న. బైరాగి కావ్యాన్ని 
ముగిస్తూ వెలుగు చూపమని ప్రార్ధిస్తూ అంటాడు : 


] (_వసీమి జూన్‌ 1996 


మృతదుర్గతి లోంచి 

నవజీవిత సద్గతి లోకి 

(భాంతి నుండి కాంతిలోకి 

సోనియా! త్రోవచూపు 

వెలుగుచూపు, త్రోవచూపు! 

కావ్యంలో భగవద్గీత, ఉపనిషద్వాక్యాలు కనిపిస్తాయి. మత నైతిక శక్తి అడుగడుగునా 
తోడుగావుంది. హేమ్రెట్‌ వేదన కర్మపూర్వం. అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తత్‌క్షణికం, 
రాస్కల్నికోవ్‌ బాధ కర్మ తరవాతది. ఒక క్రమబద్రమైన పరిణామం. బాధలో మధన పడినవాడే 
పూర్ణత్వాన్ని దర్శిస్తాడు. మనిషి ప్రకృతిలో కలిసేవుంటాడు కాని చూడలేడు. మనిషికి ప్రకృతికి 
జీవితానికి మృత్యువుకూ దైవత్వానికి, మానవత్వానికీ ప్రేమకూ సృష్టికీ మధ్య .ఏకతాసాధన అత్యంత 
ప్రధానం. కవిత్వ ప్రాణ ధాతువు ఏకత్వసాధన. కావ్య నాయకులకాలం నాటి రాజకీయ పరిస్థితులను 
నేటి మానవునికి అంటగడుతున్నాడనుకో డం పొరబాటు. మానవుని అంతరంగం కావాలి. బాహ్య 
పరిస్టితులు కాదు, ఫాసిస్టు జర్మనీలో, సోషలిస్టు రష్యాలో ఏం జరుగుతుందో తెలియనివాడుకాడు. 
ఎంతటినియంతృత్వ దేశమైనా కవులు రచయితలు నిర్భీకతతో మరణాన్ని కూడా లెక్కచేయకుండా 
(ప్రభుత్వ హింసనూ, అణవీవేతను బహిరంగ పరుస్తున్నారు. ఇంకా తెలియని దెక్కడను? 
మానవమేధ బుద్ది హృదయాలను కొంత వరకైనా ప్రభావితం చేస్తున్నది బాహ్య (ప్రపంచం కాదు. 
ఈర్హ్యా ద్వేష మోహాపోహవాంఛా కాంక్షలన్నాడంటే అరిషడ్వర్గాలే నియంత్రిస్తున్నాయి. 
అందువల్ల నే మానవ మనస్తత్వాన్ని శాసించలేకపోతున్నారు. ముగ్గురు కావ్యనాయకులు 
సాధించిందేమీ లేదు. వైఫల్యంచెందిన వారే. చీకటిలో కలసిన వారే. వేదన భూత భవిష్య 
ద్వర్తమానాల్లో వుంటుంది. ఈ వేదన, అజ్ఞానం, అరిషడ్వర్గాల విజ్బంభణను నిర్మూలించడం 
కోసం సత్యాన్వేషణ సరియైన మార్గం. ఇదే కావ్య సందేశం. 
బైరాగి అనగానే వైరాగ్య కవిత్వం స్ఫురిస్తుంది. కాని ఆశావాదం నిరాశావాదం పడుగు పేకల్లా 

అల్టుకు పోయిన కవిత్వం బైరాగిది. యశస్సు అర్టంగురించి ఆయన పట్టించుకోలేదు. భారతీయ 
తాత్విక ధార కవిత్వంలో ఒడ్డు లొరసుకుని ప్రవహించింది. ప్రేమ, చావు, పుట్టుకలవంటి 
నైరూప్య వస్తువవులనే ఎన్నుకున్నాడు. సమకాలీన సమాజాన్ని. భావజాలాన్ని నిశితంగా 
పరిశీలించాడు. ఏ రాజకీయ పార్టీకి కలాన్ని తార్భలేదు. స్వతంత్ర ఆలోచనాశీలి. ఏ సిద్దాంతానికి 
బద్దుడు కాలేదు. అందుకే వివుర్శకుల ఒంటికంటి చూపుకు అందకుండా. పక్కనుండి 
వెళ్ళిపోయాడు. మానవతా దృక్పథంతో సత్యం శివం సుందరంగా భాసిస్తుంది. నేడు ఇచట 
రగిలే రాలే రాజ్యాంగాల ధ్వంసంలో నిలుచున్న నరుడొకడే మృత్యుంజయుడు. చాణక్యుడు, 
మాకియ వెల్లీలు మరుగున పడ్డారు. బుద్దుడు, (క్రీస్తు మరపుకురావడం (ప్రేమకు, త్యాగానికీ 
మరణంలేదు. విస్తవానికి దొడ్డిగుమ్మంలేదన్నాడు. అది పాలకులు రాజ్యపాలకులు తెరచేది కాదు. 
మానవుడి మీద అచంచల విశ్వాస ప్రకటన వుంది. 

“జనమే నిలుస్తారు, కడకు జనమే గెలుస్తారు 

మానవుడు రాజరాజు. అతని నవరత్న ఖచిత సింహాసనం ఈ భూతల 

సకల జ్ఞాన సూన పరమార్థ సారం. 

నరునికి మూల మం(త్రం (ఏమ 

నరునికి గుహ్యతంత్రం కరుణ 

శిలువ మోయలేని వాడు నవ్య జీవనార్హుడు కాడు 

సర్వసంగ త్యాగికి తప్ప బోధి తరువు నిడ నీదు 

(పతిహృదయం శివ నిలయం 

(ప్రతి మానవుడొక తీర్ధం." 


మిసిమి జూన్‌ 1996 | [ 


(ప్రేమను వస్తువుగా స్వీకరించి రాసిన కవిత లున్నాయి - (పేమ అనే పదాన్ని కామం అనే 
అర్హంలోనే వాడుతున్నాం. సందర్భాన్ని బట్టి అర్హంచేసుకోవాలి. (పేమ మానసికం, కామం 
మాంసలం. (ప్రేమ ఇంద్రియాల వేపు తిరిగితే కామం; అతీంద్రియ సత్తావేపు తిరిగితే ప్రేమ. 
(ప్రేమనుగురించి- 

“4 (ప్రేమన్నది మరణ మహా ఫణి ఫణా(గ్ర దివ్య మణి, 

కామాన్ని జుగుప్సాకరంగా వర్ణించాడు. పుట్టుక నుంచి గిట్టేవరకు వెతుకులాట అసలు(పేమ 
వుందా. (ప్రకృతిని ప్రేమిర్తచలేవు. అది రాగద్వేష రహిత ప్రేమను (గ్రహించలేదు. పెంచలేదు. 
ప్రేమను (పీమించలేవు. అది వంచన. పూవుకు తొడిమ తావికి పూవుకావాలి. ప్రేమ సహజసులభం 
కాదు కఠిన సాధ్యం. 

(ప్రేమ ఒక అల్పక్షణిక కుసుమ కళిక 

గాలి వోలె జూలివోలె సువ కిరణాల వోలె 
సహజ సులభం కాదు ప్రేమ 

అశ్రు మౌక్తిక రక్తతిలకం 

(పీమనుండి జగదుత్పత్తి. (ప్రేమలోనే అభివృద్ది. ప్రమలోలయం. (ప్రేమకు చావులేదు. మాడిన 
ముది('మోోడు లోంచి కొత్తవేరు పుడుతుంది. ఎముకల ఎరువు లోంచి సరికొత్త పైరు. 
(ద్రవ్యంలోంచితత్వంలోకి, తత్వంలోంచి ద్రవ్యంలోకి, నీరులోంచి గాలి, గాలిలోంచినీరు. నశించేది 
లేదు. ఇదొక వలయం. అంతే. ఇంద్రియ గతమైన కామంనుంచి మానసికమైన (పేమగా మారి 
ఊర్హ్వంగా అతీంద్రియ సత్తాత వేపు పయనించినపుడు- 

రేయి లేదిక ముందువెనుకల ఒకే కాంతి 
హేమరళశ్ళ్మి తరంగాలలో నీవే నా తరణివి 
దిగంతాల కోటికిరణ వికచ వ్యర్ణవసంతాలు 
కాని నీవే నా అన్నర్ద పుష్పమణివి. 

జీవితం అసంపూర్ణం గనుక నవభాగ్యలిపిని తెలుపలేం. వికృత జీవిత విహిత విధిని 
ఎదిరించలేం. జీవితం పూర్ణమైనపుడు మసిబొగ్గుల బతుకులు కళామాణిక్యాలౌతాయి. కన్నీరు 
ముత్యా లౌతాయి. చిరునవ్వులు వజా లొతాయి. 

ఆధునిక తాత్విక శోస్త్ర సాంకేతిక రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించాడు. 
కవితా సత్రం వెనక ఎంగిలివిస్తళ్ళ కోసం ఏనాడూ వెదకలేదు. కవితాయా(త్రలో బైరాగి వొంటరి 
బాటసారి. సగటు మనిషిని అభిమానించాడు. ప్రేమించాడు. తాను నిర్లిప్పుడే ! 

మూడే మజిలీ లిచట 
పుట్టుక ప్రేమ, చావు! 
ఎంతసేపు నడచినా గడిచిపోము 
బయలుదేరిన తావు 

మనతోడు నడచిన పొద్దు 
మనవెనకే (క్రుంకుతుంది. 

కీర్తికోసం అ(రులుచాచలేదు. నాశబ్దాలు మలచిన శిలలు, ఉలులకు తలలు వంచని శిల 
లన్నాడు. దిగంబరకవులకు మార్గదర్శిగా కనిపిస్తాడు. ఆధునిక మానవుని అనంత జీవితవేదన 
బైరాగికవిత్వం. బైరాగి కవితా తపస్సాధన మహత్తరం. త్రికాలాబాధితమైన జీవితసమస్యలను 
గురించిన అగాథ బాధా సందర్భాలు వున్నాయి గనుక నిత్యనూతనంగా కనిపిస్తుంది. జీవిత 
శ్మశానంలో కవితా శవ సాధనచేసిన వాడు శ్రీరంగం నారాయణ బాబు. బైరాగికి, 
నారాయణబాబుకు కవితా సాధనలో సాదృశ్యంవుంది. ఆధునిక సమాజంలో నమ్మకంపోయింది. 


రావా 


విశ్వాసంకన్నా విచికిత్స ముఖ్యం. అందుకే నాక్కొంచెం నమ్మ కం యివ్వ మంటున్నాడు. 
“నమ్మకంలేని బొంది ఖాళీసిగరెట్టు టిన్ను నమ్మకంలేని ఆత్మ పుల్లలు లేని అగ్గిపెట్టి. 
నమ్మకంలేని బతుకు కాలిన సిగరెట్టు బూది 
అన్నీ వున్నాయి కాని నమ్మక మొకటే లేదు. 
నా కొంచెం నమ్మక మివ్వు. 
జీవితాంతం అంతంలేని కవి తొన్వేషణ కొనసాగించాడు. ద్వేషం, ప్రేమల శ్లేష కావ్యపు ఒకే 
అర్ధంకొరకు, అర్దం వెనకభావన కొరకు, భావనలోని దయగల దీవనకొరకు అలమటించాడు 
కలవరించాడు. “పాంచజన్యం కవిత పాండిత్య (ప్రకర్ష తగ్గి వచన కవిత హృదయాన్ని నొక్కేలా 
పలికింది. బైరాగి కవితల్లో మరణం అశక్తతకు, నిర్హక్ష్యానికి, నిష్మియతకు అనాసక్తికి (ప్రతీక, 
కవిత్వంలో వైరాగ్యమే కాదు; రాగమూ, సామాన్యుని మీద అనురాగమూవుంది. కవిత్వం 
రాయడం ఒక గర్వించదగిన అంశంగా ఏనాడూ భావించలేదు. బైరాగి కీర్తికాముకుల ధనార్హనా 
సక్తి పరుల కోలా హలంలో చిక్కుకొనకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోయాడు. అద్భుతమైన 
భావచిత్రాలు గీస్తాడు. 
““విశ్వవియ ద్వయొలిన్‌పై తుఫానుల కమా నెగసి 
రేపింది నరనరాల్లో అమరవాంఛా గానాలు 
హిమాలయపు వయొలిన్‌పై మంచు తుఫానుల 
కమాను రేపిన మహోగ్ర సంగీతం 
బల్లమీద మల్లెపూలు, గాలి గర్భవతిలా 
పరిమళంతో బరువెక్కి నిండిన తనలోతాను. 
'అమాత్యుని అకాలమరణం” (ప్రజాధనం దోచుకునే వంచకుల మీద మంచి సెటైర్‌. 
శాపగ్రస్తమైన జీవితాలకు వెలుగుబాట లేదు. నిరాశావాదమైన ఒకే సత్యంలో నా జీవితమూ అంతే. 
నా చెప్పలేని భావాన్ని ఎంతబాగా చెప్పాడనిపిస్తుంది. 





“సర్వ మసత్యం -"ఒకటే సత్యం 
ఎల్ల బాటలూ వల్ల కాటికే 
ఓటమి తథ్యం ఓటమి సత్యం 
అన్ని పాటులూ భంగపొటుకె'' 

'చీకటి నీడలు’ అనే కవితా గ్రంథంలో జీవితంలో కూడా గుప్పెడుదుమ్మూ పిడికెడు బూడిద 
యిది నీ మిగిలిన జీవిత సంపది* అనే భావం కనిపిస్తూనే వుంది. ““జుగుప్ప మన ఆదర్శం. 
మన విధ్వంసం” అన్నప్పుడు తదనంతరకాలంలో దిగంబర కవుల్లో కనిపించిన సత్యాలు. 

వితవిధ్వంసం బైరాగి చిత్రించి నట్టుగా తెలుగు కవుల్లో మరొకరు కానరారు. జీవితవేదన నుండి 
సంశయంనుండి బయటపడటం కోసం చేసిన తపస్సు ఆతని కవిత్వం. మానవగీత ఆలపించే 
కంఠం బైరాగి కవిత్వంలో నిరంతరం వినిపిస్తూనే వుంటుంది. 1925 సెప్టెంబరు 5 వ తేదీన 
తెనాలిలోని ఐతానగర్‌లో జన్మించి 1978 సెప్టెంబరు 9 తేదీన మరణించాడు. 
తాత్వికొనుభూతిని కవిత్వీకరించిన మంచి కని బైరాగి. 

సంప్రదించిన (గ్రంధాలు : 

1. నూతిలో గొంతుకలు - బైరాగి 

2. చీకటి నీడలు - బైరాగి 

3. ఆగమగీతి - బైరాగి 

4. బైరాగి సంస్మరణ సంచిక 

5. సారస్వత వివేచన - రాచమల్టు రామచం ద్రరెడ్డి 


THE ETHICS OF JOURNALISM 


= Dr.D. Anjaneyulu 


Journalism in India, though broadaly developed on the British model, had 
evolved in its own way. Starting as a mission, it had grown into a profession, 
and has now become an industry. A major industry, in fact, From one angle, 
that of the working Journalist, it still remains a profession. But, a mission it 
has long ceased to be, especially after Independence. 


Things have changed a lot in the profession, since the late Mutnuri Krishna 
Rao built up the Krishna Patrika over several decades from 1910 to 1945. The 
standards and objectives of the editors as well as the tastes and requirements of 
the readers have undergone a serious change. News papers and periodicals 
have certainly progressed in terms of technology printing, production, 
distribution, public relations, sales promotion, etc,. But has there been a 
corresponding improvement in intellectual calibre, moral earnestness, and 
integrity of character, which covers courage of conviction as well? No; with, of 
course, a few notable exceptions. Editorial articles have been sliding down in 
importance, to the extent of being altogether ignored by the readers. That is 
s0, even in the case of serious journals and periodicals. By and large, we seem 
to have entered the age of big news papers and small editors. 


Even 80. Krishna Rao’s ideas on the role and equipment of an editor, 
outlined in his address, in reply to a reception in 1929 remain substantially 
valid even today:- 


"Mere command of the language and facility of expresssion will not do. 
He must have a knowledge of the history and tradition of the land, breadth of 
out look, an insight into the mind of the people, faith in the nation’s destiny 
and a vision of its future. More important than all these is his integrity of 
charater. Only because these quallties are not much in evidence among the 
Andhra editors of today, Telugu news papers are not able to command the 
respect they deserve’”’. 


His observations on the academic qualifications and professional training 
and regulation of those engaged in Journalism are broadly applicable even to 
the conditions of today. There is, no doubt, a noticeable rise in the number of 
entrants with high academic qualifications nowadays. Mainly 0602035601 the 
improvement in pay and perks of those employed in the bigger newspapers of 
all the languages. Which, in turn, is due to the affluence of the papers, apart 
from the spiralling inflation in general. With all this, and the existence of the 
Press Council of India and such other bodies, the Indian Press remains a largely 
unregulated, unorganised profession, compared to other learned professions, 
like Law, Medicine, Teaching, Engineering, Chartered Accountancy etc. They 
are all properly regulated and well-organised on the basis of appropriate laws, 
or self - regulated and well-disciplined. 

In recent years, circulations might have multiplied for a variety of reasons 
and advertisement revenue along side. But, all the same, news readers with a 
booming voice and poets with a popular appeal do not necessarily make the 


t 


ing agains 


ry 


స 


In Boreas, a woman identifies with spring flowers 5000! 





MISIMY 2d RANI Regd. No. 45042/90 Telugu Monthly, Hyderabad - 500 020. Postal Regd. No. H/SD/191 


winter. This forgotten painting was auctioned for £ 848, 500 in London. 


